U శ్రీహరిః " 


మక చూద. 


fae vertu (al) 


GrTA PRESS, GORAKHPUR [SINCE 1923] 


॥ శ్రీహరిః ॥ 910 


వివేక చూడామణి 
fae ఇళ! (Ag) 


త్వమేవ మాతా చ పీతా త్వమేన 
త్వమేన బంధుశ్చ సఖా త్వమేన 
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేన 
త్వమేవ సర్వం మమ దేవ దేవ 


అనువాదం 
బులుసు ఉదయభాస్మరమ్‌ 


తాప్రెస్‌, గోరఖ్‌పూర్‌. 


910 Viveka ౮౧౦౦620201 (Telugu)_Section_1_Front 


Books are also available at— 


1. Gita Press, Gorakhpur Ki Pustak-Dukan, 
Dukan No. 41, 4-4-1, Dilshada Plaza, 


Sultan Bazar, Hyderabad © (040) 24758311, Mob. 9291205498 
2. Secunderabad, Railway Station, Platform No.1, Mob. 9849276712 
3. Vijayawada, Railway Station, Platform No.6 


Twenty-second Reprint 2022 2,000 
Total 68,000 


% Price:T730 
(Thirty Rupees only) 


qh eed ram స్యా 
గగ Traqt— 273005 


book.gitapress.org 
gitapressbookshop.in 


Printed & Published by : 


Gita Press, Gorakhpur 
(a unit of Gobind Bhavan-Karyalaya, Kolkata) 


Phone : (0551) 2334721, 2331250, 2331251 


web:gitapress.org e-mail:'booksales@gitapress.org 


910 Viveka Choodamani (Telugu)_Section_1_Back 


నివేదనము 


భారతదేశమునందు జన్మించిన (త్రిమతాచార్యులలో ఆదిశంకరుడు 
అగ్రగణ్యుడు. (క్రీ.శ. 8వ శతాబ్దమునకు చెందిన శ్రీశంకరాచార్యులు 
ఆనాటి పాషండ మతముల నన్నింటినీ ఖండించి, అద్దైతమతస్థాపన 
గావించిరి. 32 సంవత్సరముల వయస్సులోనే సకల వేదవేదాంగములను 
జాపాసనపట్టి ప్రస్థాన త్రయమునకు విపులముగా భాష్యములను (వ్రాసిరి. 
భారతదేశమునందంతటకు సంచరించి తమ వేదాంతభేరిని యోగించుటయే 
గాక నాలుగుదిశల యందును మఠములను స్థాపించి, తమ శిష్యులను 
అచ్చట మఠాధిపతులను గావించిరి. శ్రీఆదిశంకరాచార్యులు అనేక 
(గ్రంథములను రచించిరి. “బ్రహ్మసత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవనా£_ 
పరః” అను సూక్తి అద్వైత సారాంశము. వీరు జ్ఞానమార్గ ప్రాశస్త్య్యమును 
(ప్రతిపాదించిననూ భక్తిమారగ్గమును గూడ బహుళ (ప్రచారమొనర్చిరి. 
“మోక్షసాధన సామగ్ర్యాం భక్తరేవ గరీయసీ” అని వక్కాణించిరి. భక్తి 
ప్రబోధములైన పెక్కు ఉత్తమ(గ్రంథములను, స్తోత్రములను రచించిరి. 

శ్రీఆదిశంకరుల గ్రంథములన్నింటిలో “వివేకచూడామణి” తలమానికము. 
సాధన చతుష్టయము, ఆత్మజ్ఞాన మహత్యము, స్టూల, సూక్ష్మ, కారణ 
శరీరముల వివరణము, దేహేంద్రియాదుల అనిత్యత్వము, పంచకోశముల 
వర్షన, ఆత్మస్వరూప నిరూపణము, జీవాత్మ, పరమాత్మల అభేదత్వము 
“తత్త్వమసి' అను మహావాక్యవివరణము, (బ్రహ్మ, జగత్తుల ఏకత్వము, 
జీవన్ముక్తుని లక్షణములు మొదలగునవి ఇందలి ముఖ్యాంశములు. 

అద్వైతవేదాంతచర్చనేగాక ఇందలి సాహిత్యసౌరభము కూడ 
పరమానందదాయకము. పఠించినవారు ఆనందసము[ద్రమున 
ఓలలాడుదురు. ఇట్టి మహత్‌గ్రంథమును పాఠకులముందుంచుటకు 
మేమెంతయో సంతోషించుచున్నాము. సర్వవేదాంతసారమైన ఈ 
అమృతమును పాఠకులు తనివితీర గ్రోలి తరింతురుగాక! 


ఇట్లు 


ప్రకాశకులు 


విషయ సూచిక 
కసం విషయము పుట సంఖ్య 
1... నివేదనము 3 
2. శంకర భగవత్పాదులు 7 
3.  మంగలాచరణము 14 
4. బ్రహ్మనిష్టా మహత్వ్వము 14 
5. _ జ్ఞానప్రాప్తికి ఉపాయము 16 
6. అధికారి నిరూపణము 18 
7. సాధన చతుష్టయము 19 
8. గుర్వాశ్రయము - ప్రశ్నవిధి 22 
9. ఉపదేశ విధానము 25 
10. శిష్య ప్రశంస 27 
12. స్వప్రయత్నము యొక్క ప్రాధాన్యము 28 
13. ఆత్మజ్ఞాన మహత్యము 29 
14. _అపరోక్షానుభవము యొక్క అవశ్యకత 30 
15. ప్రశ్న విచారము 32 
16. స్ఫ్టూల శరీర వర్లనము 33 
17. విషయనింద 35 
18. _ దేహాసక్తి నిందనము 37 
19. స్టూల శరీర విచారము 38 
20. దశేంద్రియములు 39 
21. అంతఃకరణ చతుష్టయము 40 
22. పంచప్రాణములు 40 
23. _ సూక్ష్మశరీరము 41 
24. ప్రాణధర్మములు 43 
25. అహంకారము 43 
26. ఆత్మార్థమే ప్రేమ 44 
27. మాయా నిరూపణము 


౮ 


క్ర.సం విషయము పు సంఖ్య 
28. రజోగుణము 46 
29. తమోగుణము 47 
30. సత్వ్వగుణము 48 
31. కారణ శరీరము 49 
32 అనాత్మ నిరూపణము 50 
33. ఆత్మ నిరూపణము 51 
34. అధ్యాసము 54 
35. ఆవరణశక్తి - విక్షేపశక్తి 57 
36. బంధ నిరూపణము 57 
37. _ ఆత్మానాత్మ వివేకము 58 
38. _ అన్నమయకోశము 60 
39. _ ప్రాణమయకోశము 64 
40. మనోమయకోశము 64 
41. విజ్ఞానమయకోశము 70 
42. ఆత్మకు ఉపాధితోడ సంబంధము లేకుండుట 71 
43. ముక్తి ఎట్టు కలుగును? 72 
44. ఆత్మ జ్ఞానమే ముక్తికి ఉపాయము 73 
45. ఆనందమయ కోశము 76 
46. ఆత్మ స్వరూప విషయకమగు ప్రశ్న 78 
47. ఆత్మ స్వరూప నిరూపణము 78 
48. (బ్రహ్మమునకు, జగత్తునకు ఏకత్వము 82 
49. బ్రహ్మ నిరూపణము 85 
50. _ మహావాక్య విచారము 86 
51. బ్రహ్మ భావన 89 
52. వాసనా పరిత్యాగము 95 
53. అధ్యాస నిరాసము 98 


కసం విషయము పుట సంఖ్య 
54. అహంపదార్థ నిరూపణము 102 
55. అహంకార నింద 104 
56. _ క్రియా, చింతావాసనల పరిత్యాగము 107 
57. _ ప్రమాదనింద 110 
58. అసత్తును పరిహసించుట 112 
59. _ ఆత్మనిష్టా విధానము 116 
60. అధిష్టాన నిరూపణము 119 
61. సమాధి నిరూపణము 121 
62. వైరాగ్య నిరూపణము 127 
63. ధ్యాన విధి 129 
64. ఆత్మ దృష్టి 131 
65. ప్రపంచ నివారణము 135 
66. ఆత్మ చింతన విధానము 138 
67. దృశ్యమును ఉపేక్షించుట 139 
68. ఆత్మజ్ఞానమునకు ఫలము 141 
69. _ జీవన్ముక్తుని లక్షణములు 143 
70. _ ప్రారబ్దవిచారణము 148 
71. _ నానాత్మనిషేధము 153 
72. ఆత్మానుభవము యొక్క ఉపదేశము 155 
73. _బోధోపలబ్ది 158 
74. ఉపదేశము యొక్క ఉపసంహారము 169 
75. శిష్యునకు వీడ్కోలు 184 
76. అనుబంధ చతుష్టయమ్‌ 184 
77. (గ్రంథ ప్రశంస 185 
వేదాంత డిండిమము (సంక్షిప్తము) 186 


శంకరభగవత్సాదులు 


ప్రపంచ దార్భనికులలో శంకర భగవత్పాదులు అ(గ్రణ్యులు. వీరి 
జీవితచరిత్రను గూర్చిన చిన్న పెద్ద [గ్రంథములు ఎన్నియో ప్రచురించబడినవి. 
వీటిలో చాలా (గ్రంథములు దిగ్విజయ యాత్రకు సంబంధించినవి. 

శంకర భగవత్పాదులు దివ్య (ప్రతిభా సంపన్నులు. వీరిలో అద్వితీయమగు 
పాండిత్యము, గంభీర వచనశైలి, కర్మశీలత, అనంతమగు భగవద్భక్తి 
అపరిమితమగు వైరాగ్యము, అద్భుతమగు యోగైశ్వర్యము మొదలగు 
అనేక గుణములు అహమహమికతో చేరియున్నవి. వీరి నాలుకపై సాక్షాత్తు 
సరస్వతియే నాట్యము చేయుచున్నది. ఇందువలననే వీరు 32 
సంవత్సరములు వయస్సు వరకే ఎన్నో ఉ(ధ్లంథములను రచించిరి. 
భారతదేశమంతయూ పర్యటించి పలు విరుద్ద మతవాదములను 
శా(స్రారములతో ఖండించిరి. భారతదేశమున నాలుగువైపులా నాలుగు 
ప్రధాన మఠములను స్థాపించిరి. భారతదేశమంతట సనాతన వైదిక 
ధర్మధ్వజమును ప్రతిష్టించిరి. ఇట్లు శంకర భగవత్సాదులవతరించి, 
మునిగిపోవుచున్న సనాతన ధర్మమును ఉద్దరించిరి. వారు వెలిగించిన 
కాంతి రేఖలనే ఈనాడు మనము చూచుచున్నాము. వారు చేసిన ధర్మ 
సంస్థాపనమును చూచి వారు సాక్షాత్తు కైలాసనాథుడగు శంకరుని 
అవతారమేనని నమ్మిక యేర్చడును. “శంకర శృంకర స్పాక్షాత్‌ అను 
ఆర్యోక్తి కూడా దీనికి ప్రమాణము. కావున అందరు శంకరాచార్యులకు 
ముందుగా భగవచ్చబ్దమును వాడుదురు. 

శ్రీ శంకర భగవత్సాదులు కేరళ రాష్ట్రంలోని పూర్ణానదీ తీరమున 
నుండు కాలడీ (గ్రామమున వైశాఖ శుక్ల పంచమీ ఆర్రా నక్షత్రమున 
అవతరించిరి. వీరి తండ్రిగారు శివగురువు. తల్లి ఆర్యాంబ. శివ గురువు 
గొప్ప విద్వాంసులు. ధర్మనిష్టులు. ఆర్యాంబ కూడా పతికి తగిన గుణవతి. 
చక్కని విదుషీమణి. ధర్మపరాయణ కూడా. కాని ప్రాఢ వయస్సు 
దాటిననూ వీరికి సంతానము కలుగ లేదు. అంతట ఆ పుణదంపతులు 


8 వివేక చూడామణి 


అత్యంత (శ్రద్దా భక్తులతో శంకర భగవానునే పుత్రునిగా పొందుటకు 
కఠిన తపోరూపమగు ఉపాసనను చేసిరి. శ్రీ శంకర భగవానుడు వారి 
ఉపాసనకు ్రసన్నులై ప్రత్యక్షమై వారు కోరిన వరము నొసంగిరి. శంకర 
భగవానుని ఆశీర్వచనముతో శుభ ముహూర్తమున ఆర్యాంబ గర్భము 
నుండి దివ్య ప్రభావశాలి అమిత తేజశ్ళాలియగు పుత్రుడు ఉదయించెను. 
ఆ శిశువు పేరు శంకరుడనియే పెట్టిరి. 


బాల శంకరుని రూపమున ఒక అనిర్వచనీయమగు ఒక మహావిభూతి 
అవతరించినది. ఈ శంకరుని బాల్యము నుండియే దీనికి ఆధారము 
లభించసాగినది. ఒక సంవత్సర [ప్రాయములోనే బాలశంకరులు తమ 
మాతృభాషలో తమ అభిప్రాయములను అవసరములను (ప్రకటించ 
గలిగిరి. రెండవ సంవత్సరమున తన తల్లి నుండి పురాణాదికముల 
లోని కథలను వింటూ వాటిని కంఠస్థము చేయసాగెను. మూడవ 
సంవత్సరమున అతని తండ్రి అతని కేశఖండనాదికమును గావించి 
దివంగతుడాయెను. అయిదవ సంవత్సరమున ఉపనయనము గావించి 
గురుకులమునకు అధ్యయనమునకు పంపిరి. 8 సంవత్సరముల 
వయస్సులోనే వీరు వేదవేదాంతములను వేదాంగములను సంపూర్ణముగా 
అధ్యయనము గావించి, ఇంటికి తిరిగి వచ్చిరి. వీరి దివ్యము అద్వితీయమగు 
ప్రతిభాపాటవమును గాంచి వీరి గురుజనులు ఆశ్చర్యచకితులైరి. 

విద్యాభ్యాసము పూర్తి గావించి బాలశంకరులు సన్న్యాసమును స్వీకరించ 
నిచ్చగించిరి. కాని అపుడు తల్లిని ఆజ్ఞ అడుగగా తల్లి అనుమతించలేదు. 
శంకరులు పరమ మాతృభక్తులు. తల్లి మనసును నొప్పించి సన్న్యాసమును 
స్వీకరించదలచలేదు. ఒకనాడు తల్లితో కలిసి నదిలో స్నానము చేయుటకు 
వెళ్లెను. ఆ నదిలో శంకరులను మొసలి పట్టినది. పుత్రుని ఆపదను 
చూచిన తల్లి దుఃఖముతో తల్లడిల్లినది. ఆ ఆర్తితో హాహాకారము 
గావించినది. అపుడు శంకరుడు తల్లితో ఇట్లనెను. సన్న్యాసము 
స్వీకరించుటకు అనుమతించినచో నన్ను మొసలి విడుచును, అని. 
అంతట తల్లి వెంటనే అనుమతించినది. అట్లే మొసలి శంకరుని విడిచినది. 
ఇట్లు తల్లి ఆజ్ఞను పొంది ఇంటి నుండి బయలు వెడలెను. అయితే 


వివేక చూడామణి 9 


అట్టు బయలుదేరుటకు ముందు తల్లి ఇష్ట ప్రకారము నీ మరణ 
సమయమున నేను ఇంటిలో ఉందును అని మాట యిచ్చెను. 
ఇంటినుండి బయలు వెడలిన శంకరులు నర్మదా తీర ప్రాంతమునకు 
వెళ్ళి అచట స్వామి గోవింద భగవత్సాదుల నుండి సన్యాస దీక్షను 
స్వీకరించెను. గురువు శంకరులకు 'భగవత్పూజ్యపాదాచార్యులు” అని 
నామకరణము గావించిరి. శంకర భగవానులు గురూపదిష్ట మార్గమున 
సాధనను ప్రారంభించి అతి త్వరలోనే గొప్ప యోగసిద్దులు మహానుభావులైరి. 
వారు పొందిన సిద్దితో ప్రసన్నులైన గురువర్యులు కాశీకి వెడలి బ్రహ్మసూత్ర 
భాష్యమును రచించమని ఆజ్ఞ ఇచ్చిరి. అంతట శంకరులు కాశికి వెళ్ళిరి. 
కాశికి వెళ్ళిన తరువాత శంకరుల ఖ్యాతి పెరుగసాగినది. (ప్రజలు 
ఆకర్షించబడి వారి శిష్యత్వమును స్వీకరించసాగిరి. వీరికి ప్రప్రథమ 
శిష్యులు సనందనులు. వీరికే మొదటి పేరు పద్మపాదులు అని. 
శంకర భగవానులు కాశీలో శిష్యులను చదివించటమే కాక (గ్రంథరచన 
కూడా కొనసాగించిరి. ఒకనాడు కాశీ విశ్వేశ్వరుడు సాక్షాత్కరించి 
(బ్రహ్మసూత్ర భాష్య రచనకు ధర్మప్రచారము చేయుటకు ఆజ్ఞాపించిరి. 
అంతట శంకరులు (బ్రహ్మసూత్ర భాష్యమును రచించిరి. ఒకనాడు 
ఒక బ్రాహ్మణుడు గంగాతీరమున శంకరుని ఒక సూత్రమునకు అర్ధమును 
ప్రశ్నించెను. ఆ సూత్రముపై ఆ (బ్రాహ్మణునితో 27 దినములు శాస్రార్థ 
విచారము కొనసాగెను. తరువాత ఆ (బ్రాహ్మణుడు సాక్షాత్తు వేదవ్యాస 
భగవానులే అని శంకరులు తెలిసికొనిరి. అంతట శంకరులు భక్తి 
పూర్వకముగా వేదవ్యాసులకు ప్రణామము లాచరించిరి. క్షమ నర్ధించిరి. 
అంతట వేదవ్యాసులు అద్వైత సిద్ధాంతమును ప్రచారము గావించుటకు 
ఆజ్ఞ ఇచ్చిరి. అట్టే 10 సంవత్సరముల శంకరుల అల్పాయువును 32 
వరకు పెంచిరి. ఈ సంఘటన తరువాత శంకరులు దిగిజయమునకు 
బయలు దేరిరి. 
శంకర భగవత్సాదులు కాశీలో ఉన్న సమయమున అచట 
నివసించుచున్న వివిధ మతముల వారి వాదములను ఖండించిరి. అచటి 
నుండి కురుక్షేత్రమునకు వెళ్ళి ఆట నుండి బదరికాశ్రమమునకు వెడలిరి. 


10 వివేక చూడామణి 


అచట కొన్ని దినములుండి మరికొన్ని (గ్రంథములను రచించిరి. శంకర 
భగవత్పాదుల రచనలన్ని కాశీలోనో బదరికాశ్రమములోనో రచించినవే. 
12 నుండి 16 సంవత్సరముల వయస్సులోనే శంకరులు అన్ని గ్రంథములను 
రచించిరి. బదరికాశ్రమము నుండి బయలు దేరిన శంకరులు (ప్రయాగకు 
వెడలిరి. అచట వీరికి కుమారిల భట్టు కలిసిరి. కుమారిల భట్టు చెప్పిన 
దానినిబట్టి వారు ప్రయాగ నుండి మాహిష్మతీ పురమునకు వెడలి, 
అచట మండన మి(శ్రుల వద్దకు శాస్రార్థ విచారమునకు వెళ్ళిరి. అచట 
మండన మి(శ్రుల యింటికి తలుపులు పెట్టియుండుటతో తమ యోగ 
బలముతో ఇంటిలోనికి (ప్రవేశించిరి. అచట మండనమి(శ్రులు (శ్రాద్దమును 
ఆచరించుచుండిరి. శాస్రార్థ విచారమునకు వచ్చితినని తెలిపిరి. వారిరువురి 
శాస్రార్థ విచారమున మధ్యవర్తినిగా మండన మి(శ్రుల పత్ని విదుషీమణి 
భారతీదేవి వ్యవహరించినది. చివరికి మండన మిశ్రులు ఓడిపోయిరి. 
శంకరాచార్యుల శిష్యత్వమును స్వీకరించిరి. వీరే తరువాత 
సురేశ్వరాచార్యులుగా ప్రసిద్ది పొందిరి. అట్టు తన భర్త ఓటమిపాలు 
కాగా పత్ని భారతీదేవి శంకరాచార్యుల వారితో శాస్రార్థ విచారము 
కొనసాగించెను. కామ శాస్త్ర విషయమున (ప్రశ్నించెను. దీనికి సమాధానము 
చెప్పుటకు శంకర భగవత్పాదులు మరణించిన అమరుక మహారాజు 
శరీరమును యోగబలముతో పరకాయ (ప్రవేశ విద్యచే (ప్రవేశించి 
కామశా(స్తమును అభ్యసించిరి. భర్త సన్న్యాసి కాగా భారతి 'బ్రహ్మప్రాప్తికై 
సిద్దపడగా శంకరులు ఆమెకు నచ్చచెప్పి శృంగగిరికి గొనిపోయిరి. అచట 
ఉండి అధ్యాపనము గావించమని అడిగిరి. భారతీదేవి ద్వారా విద్యాభ్యాసము 
జరిగినందుననే శృంగేరి ద్వారకలలోని శారదామఠములను శిష్య 
సంప్రదాయములను భారతీ సంప్రదాయములుగా ప్రసిద్ధి కెక్కినవి. 
మధ్యభారతమున విజయమును పొందిన శంకర భగవత్సాదులు 
దక్షిణ దేశమునకు వెడలిరి. మహారాష్టలో శైవులను కాపాలికులను 
పరాజయము పాలు గావించిరి. ఒక ధూర్త కాపాలికుడు శంకర 
భగవత్పాదులనే బలినిచ్చుటకు కపటబుద్దితో వారికి శిష్యునిగా చేరెను. 
అయితే అతడు శంకరుని బలి ఇచ్చుటకు సిద్దపడగా పద్మపాదాచార్యులు 


వివేక చూడామణి 11 


అతనిని వధించిరి. బలిచ్చు సమయమున కూడా అనగా కాపాలికుని 
ఖడ్గము వారి మెడపై నున్న సమయమున కూడా శంకరులు సమాధిలో 
శాంతముగా కూర్చొనియే యుండిరి. 


అటనుండి బయలు దేరి తుంగభద్రా తీరమును చేరి అచట ఒక 
మందిరమును నిర్మించి అందులో శారదాదేవిని (ప్రతిష్టించిరి. ఇచట 
స్థాపించిన మఠమునకు శృంగేరి మఠమని పేరు. 'సురేశ్వరాచార్యులు 
ఈ మఠములోనే ఆచార్యులుగా నియమించబడిరి. ఈ సమయములోనే 
శంకర భగవత్పాదులు తమ వృద్దమాతకు మృత్యువు సమీపించినదని 
తెలిసికొని ఇంటికి వెడలిరి. తల్లికి అంత్య సంస్కారములను గావించిరి. 
తల్లి ఇచ్చాను గుణముగా శంకరులు ప్రార్థించి తల్లిని విష్ణులోకమునకు 
పంపిరి అని కథ కలదు. అట నుండి శృంగేరి మఠమునకు వెళ్లి 
అటనుండి పూరీకి వెడలి అచట గోవర్దన మఠమును సాపించి 
పద్మపాదాచార్యులను ఆ మఠమునకు అధిపతిని గావించిరి. శ్రీ శంకర 
భగవత్సాదులు చోల పాండ్య రాజుల సహాయముతో దక్షిణ ప్రాంతములోని 
శాక గాణపత కాపాలిక సంప్రదాయములలోని అనాచారములను దూరము 
చేసిరి. ఈ (ప్రకారము దక్షిణ ప్రాంతము నందంతట ధర్మధ్వజమును 
ప్రతిష్టించిరి. వేదాంత శాస్త్ర ప్రభావమును ఉద్దాటించిరి. తరువాత 
ఉత్తర భారతము వైపు దృష్టి సారించిరి. ఉజ్జయినికి వెళ్ళి అచట భైరవుల 
భీషణ సాధనములను నిలిపి వేసిరి. అచటి నుండి గుజరాత్‌కు వెళ్ళి 
ద్వారకలో ఒక మఠమును స్థాపించి అచట తన శిష్యుని 
హస్తామలకాచార్యులను ఆచార్యులనుగా నియమించిరి. తరువాత గాంగేయ 
(ప్రాంతమున పండితులను పరాజయము పాలు చేసి కాశ్మీర శారదా 
క్షేత్రమునకు చేరి అచటి పండితులను పరాజితులను చేసి స్వమతమును 
ప్రతిష్టించిరి. మరల అచటి నుండి అస్సాములోని కామరూపున అచటి 
శైవులను ఓడించి బదరికాశ్రమమునకు వెళ్ళిరి. అచట జ్యోతిర్మఠమును 
స్టాపించిరి. ఆ మఠమునకు తోటకాచార్యుని అధిపతిని గావించిరి. అటనుండి 
కేదార క్షేత్రమునకు వెడలి అచట కొన్ని దినములుండిన తరువాత 
బ్రహైక్యమును పొందిరి. 


12 వివేక చూడామణి 


శంకర భగవత్సాదులు సుమారు 272 (గ్రంథములను రచించిరని 
చెప్పుదురు. కాని ఇవన్నీ వీరే రచించిరనుటకు స్పష్టమైన ఆధారములు 
లభించుట లేదు. వీరు రచించిన కొన్ని (గ్రంధములు. 

(బ్రహ్మ సూత్ర భాష్యము, ఉపనిషద్భాష్యము, గీతాభాష్యము, విష్ణు 
సహస్రనామ భాష్యము, సనత్సు జాతీయ భాష్యము, హస్తామలక భాష్యము, 
లలితాత్రి*తీ భాష్యము, వివేక చూడామణి, ప్రబోధసుధాకరము, ఉపదేశ 
సాహప్రి మొదలగునవి. 
వివేక చూడామణి : 

శంకర భగవత్సాదులు రచించిన [గ్రంథములు చిన్నవి పెద్దవి చాలా 
ఉన్ననూ వివేక చూడామణి సాధన, జ్ఞానప్రాప్తి విషయమున 
అత్యుత్తమమైనది. ఈ (గ్రంథానుసారముగా జీవుడు మనుష్య జన్మను 
పొంది సంసారమును విడిచి అంతట పరిశుద్దమగు భగవంతుని మాత్రమే 
చూచుచు, జీవన్ముక్తుడై కైవల్యమును పొందుటే ఉత్తమసిద్ది. ఈ విషయమునే 
శంకర భగవత్పాదులు గీతాభాష్య బ్రహ్మసూత్ర భాష్యాది (గ్రంథములలో 
విస్తరించి ప్రతిపాదించిరి. ఈ స్థితి ఎన్నో జన్మల పుణ్యము లేనిదే 
లభించజాలదని శంకర భగవత్పాదులు నుడివిరి. 

“ముక్తిర్నో శతకోటి జన్మసుకృతై: పుత్రైర్వినా లభ్యతే” వి.చూ.2 

ఈ విషయమునే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడ చెప్పియున్నాడు. 
అనేక జన్మసంసిద్దస్తతో యాతి పరాం గతిమ్‌. గీతా 6-45 
సాధన దృష్టితో చూచినచో భగవత్కృప ద్వారా మోక్షేచ్చ, దానికొరకు 
ప్రయత్నము, సత్సంగ (ప్రాప్తి ఈ మూడు అత్యంత దుర్లభములు. 
వీటి ద్వారా వివేకము కలిగి, జీవన్ముక్తి, లభించును. 
దుర్లభం త్రయమే వైతత్‌ దైవానుగ్రహ హేతుకమ్‌ । 
మనుష్యత్వం ముముక్షుత్వం మహా పురుష సంశ్రయః ॥ 453 
విచూ.3 


వివేక చూడామణి 13 


వివేక చూడామణిలో నిత్యసమాధి కొరకు వైరాగ్యమే సర్యోత్కృష్ట 
సాధనముగా అంగీకరించబడినది. 
“అత్యంత వైరాగ్యవతస్సమాధిః” అని శంకర భగవత్పాదుల వాక్యము. 
భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానులు కూడా ఇదే విషయమును ఉపదేశించిరి. 
తదా గంతాసి నిర్వేదం (శ్రోతవ్యస్య శ్రుతస్యచ। 
శ్రుతివిప్రతిపన్నా తే యదా స్మాస్యతి నిశ్చలా ॥ 
సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్ప్యసి ।॥ 
గీతా 2-52, 53 
ఇట్టి విషయము లెన్నియో వివేక చూడామణిలో శంకర భగవత్సాదులు 
పొందుపరిచిరి. (గ్రంథమును పూర్తిగా అధ్యయన మననాదులు చేసిననాడు 
మాత్రమే [గ్రంథములోని మాధుర్యము, తత్త్వము అవగతమగును. కావున 


పాఠకులు మెల్లమెల్లగా [గ్రంథమును మననము చేయుచు ఆనంద 
రసమును అనుభవింతురు గాత. 


॥ శ్రీహరిః ॥ 
వివేక చూడామణి 
శ్రీ ఆదిశంకరాచార్య విరచితము 


నందితాని దిగంతాని యస్యానందాంబుబిందునా । 
పూర్ణానందం ప్రభుం వందే స్వానందైకస్వరూపిణమ్‌ ॥ 


మంగళాచరణమ్‌ 


సర్వవేదాంత సిద్దాంతగోచరం తమగోచరమ్‌ । 
గోవిందం పరమానందం సద్గురుంప్రణతో౨_ స్యృహమ్‌ ॥ 1 
అగోచరుడై యుండి కూడ సమస్త వేదాంతమునకు సంబంధించిన 
సిద్దాంత వాక్యములచేత మా(త్రమే తెలియనగువాడు, పరమానంద 
స్వరూపుడు, సద్గురువునగు గోవిందునకు ప్రణమిల్లుచున్నాను. 
బ్రహ్మనిష్థా మహత్త్వము 
జంతూనాం నరజన్మ దుర్లభమతః పుంస్తం తతో విప్రతా 
తస్మాద్వైదికధర్మమార్గపరతా విద్వత్వమస్మాత్సరమ్‌ ॥ 
ఆత్మానాత్మవివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితిః 
ముక్తిర్నో శతకోటిజన్మసు కృతైః పుత్యైర్వినాలభ్యతే [సక 
జీవులకు తొలుత మానవజన్మము ప్రాప్తించుటయే దుర్లభము. దాని 
కంటెను ఆ జీవుడు పురుషుడు అగుటయు, దానికంటెను బ్రాహ్మణుడు 
అగుటయు, దానికంటెను వైదికధర్మము నాచరించువాడు అగుటయు, 
దానికంటెను విద్య కలవాడు అగుటయు మతి దుర్లభము. ఇక ఆత్మానాత్మ 
వివేకము, చక్కని యనుభూతి, బ్రహ్మాత్మభావమును పొందియుండుట 


యనునవి యెనచో నూరుకోట్ల జన్మలలో చేసికొన్న శుభకర్మముల 
పరిపక్వ దశ వలన గాని లభ్యము కావు. 


వివేక చూడామణి 15 


దుర్లభం త్రయమేవైతద్దేవానుగ్రహహేతుకమ్‌ । 
మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుషసంశ్రయః: "3 
మానవుడు అగుట, మోక్షాపేక్ష కలవాడగుట, మహాపురుషుల ఆశ్రయము 
ప్రాప్తించుట అను నీ మూడు విషయములును కడు దుర్లభమైనవి. ఇవి 
దైవానుగ్రహము కారణముగానే (ప్రాప్తించునట్టివి. 
లబ్ద్వా కథంచిన్నరజన్మ దుర్లభం 
తత్రాపి పుంస్త్వం శ్రుతిపారదర్శనమ్‌ । 
యః స్వాత్మముక్సాన యతేత మూఢధీః 
స హ్యాత్మహా స్వం వినిహంత్యసదద్లహాత్‌ ॥ 4 
అతికష్టము మీద లభించు మానవజన్మమును, అందును కూడ 
శ్రుతి (వేద) సిద్దాంత పరిజ్ఞానమును పొందిన పురుషజన్మమును 
పొందియుండి కూడ మూఢమతియై యెవడు తన యాత్మముక్తి కొరకు 
పాటుపడకుండునో అతడు నిశ్చయముగా ఆత్మహత్య చేసికొన్నవాడే 


యగును. అసత్తునందు ఆసక్తి కలవాడైన కారణమున అతడు తనను 
తాను నాశము చేసికొన్నవాడు అగును. 


ఇతః కోన్వస్తి మూఢాత్మా యస్తుస్వార్ధే ప్రమాద్యతి । 
దుర్లభం మానుషం దేహం ప్రాప్యతత్రాపి పారుషమ్‌ ॥ 5 

లోకములో జీవులకు మానవశరీరము, పురుషత్వము రెండును మిక్కిలి 
దుర్లభములైనవి. అట్టివానిని పొందియుండి కూడ స్వార్థ(ప్రవృత్తికి లోబడి 
యే మానవుడు ప్రమత్తుడై చరించుచుండునో వానిని మించిన మూఢుడు 
మతియొకడు ఉండునా? ఉండడు. 


వదంతు శాస్తాణి యజంతు దేవాన్‌ 
కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః । 


ఆత్మైక్యబోధేన వినా విముక్తిః 
న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరే౭_సి ॥ 6 


16 వివేక చూడామణి 


ఒకడు ఎన్ని శాస్త్రప్రసంగములనైనను వివరించవచ్చును. ఎందరు 
దేవతలను ఉద్దేశించి యైనను యజ్ఞవిధుల నాచరింపవచ్చును. ఎన్ని 
శుభకర్మములైనను చేయవచ్చును. కాని వానికి (బ్రహ్మము, ఆత్మయు 
నొక్కటియే యను జ్ఞానము కలుగనంత వరకు నూర్గురు బ్రహ్మల 
కాలము గడచినను ముక్తి లభింపదు. 

(“చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దిన ముచ్యతే” అనగా నాలుగువేల 
యుగముల కాలము బ్రహ్మయొక్క ఆయువులో ఒక్క దినము, అంతియే 
కాలము రేయి యగుచుండును. ఈ (క్రమమున నూరు ఏండ్లు అయినచో 
ఒక కల్పముగా బ్రహ్మయొక్క ఆయువగును.) 
అమృతత్వస్య నా౭_9_శాస్తి విత్తేనేత్యేవ హి శ్రుతిః । 
బ్రవీతి కర్మణో ముక్తేరహేతుత్వంస్ఫుటం యతః ॥ 7 

ధనము వలన అమృతత్వము (ముక్తి) ప్రాప్తించునన్న యాశ లేదని 
(శ్రుతి తెలుపుచున్నది. దీనిని బట్టి ముక్తికి కర్మ కారణము కానేరదనుట 
స్పష్టమగుచున్నది. 

జ్ఞాన ప్రాప్తికి ఉపాయము 
అతో విముక్ష్యై ప్రయతేత విద్వాన్‌ 
సంన్యస్తబాహ్యార్థసుఖస్సృహస్సన్‌ | 
సంతం మహాంతం సముపేత్య దేశికం 
తేనోపదిష్టార్థసమాహితాత్మా ॥ 8 
కాబట్టి విద్వాంసుడు అయినవాడు బాహిరములైన భోగములమీద 
ఇచ్చను వీడవలెను. సాధుపుంగవుడైన గురుదేవు నాశయింపవలెను. 
అతని చేత నుపదేశింపబడిన విషయమందు సమాహితమైన చిత్తముతో 
ప్రవర్తిల్లుచు ముక్తి కొరకు ప్రయత్నము చేయుచుండవలెను. 
ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం _సంసారవారిధౌ । 
యోగారూఢత్వమాసాద్య సమ్యగ్దర్శననిష్టయా "9 


వివేక చూడామణి 17 


నిరంతరమును సత్య (శాశ్వత) వస్తువైన ఆత్మను దర్శించుచు 
ఉండునట్టి నిష్ట వహించి మానవుడు యోగారూఢత్వమును పొంది, 
సంసారసముద్రంలో మునిగియున్న తనను తానే సముద్దరించుకొనవలెను. 


సంన్యస్య సర్వకర్మాణి భవబంధవిముక్తయే ॥ 
యత్యతాం  పండితైర్టీరైరాత్మాభ్యాస  ఉపస్థితైః: ॥ 10 
ఆత్మాభ్యాసపరాయణులైనవారు, ధీరులును అయిన పండితులు 


సమస్తకర్మలను పరిత్యజించి భవబంధములనుండి విముక్తులు అగుటకు 
ప్రయత్నము చేయవలయును. 


చిత్తస్య శుద్దయే కర్మ న తువస్తూపలబ్దయే | 

వస్తుసిద్ధిర్విచారేణ న కించిత్కర్మకోటిభిః ॥ 11 
కర్మాచరణము చిత్తశుద్ది కొరకు ఉద్దేశించబడినది. కాని వస్తూపలబ్ది 

(ఆత్మవస్తుప్రాప్తి) కొరకు కాదు. ఆత్మవస్తువు అన్నది కేవలము విచారణము 


వలన మాత్రమే ప్రాప్తించును. కాని అది కోట్లకొలది కర్మలను ఆచరించినను 
సిద్దింపనేరదు. 


సమ్యగ్విచారతస్పిద్దా రజ్ఞుతత్తావధారణా । 
భ్రాంత్యోదితమహాసర్పభయదు:ఃఖవినాశినీ ॥ 12 
త్రాటిని జూచి సర్పమని (భ్రమించి భయపడుట వలన గలిగిన 
దుఃఖమును 'అది సర్పము కాదు. రజ్ఞవు' (త్రాడు) అని చక్కగా 
విచారణ చేత సిద్ధింపజేసికొన్న నిశ్చయబుద్ది హరించగలుగును. 
అర్థస్య నిశ్చయో _ దృష్టో విచారేణ హితోక్తితః । 
న స్నానేన న దానేన ప్రాణాయామశతేన వా ॥ 13 
హితకరములైన పలుకుల మూలమున విచారణ చేయుట చేతనే 
(ఆత్మ) వస్తువు నిశ్చయింపబడుట గమనింపబడినది. కాని స్నానముల 


వలన, దానముల వలన, వందలకొలదిగా సాగించిన ప్రాణాయామముల 
వలన ఆ నిశ్చయము సిద్దించుట కలుగదు. 


వివేక చూడామణి 


అధికారి నిరూపణము 
అధికారిణమాశాస్తే ఫలసిద్ధిర్విశేషతః । 
ఉపాయా దేశకాలాద్యాః సంత్యస్మిన్‌ సహకారిణః ॥ 14 
ఈ విషయమున అధికారి (అర్హత కలవాడు) యైనవానికి మాత్రమే 
విశేషముగా ఫలము సిద్దించుట సంభవమగును. దేశకాలాదులగు 


ఉపాయములు కూడా ఈ విషయమందు తప్పక సహాయకారులు 
కాగలవు. 


అతో విచార; కర్తన్యో జిజ్ఞాసోరాత్మవస్తునః ॥ 
సమాసాద్య దయాసింధుం గురుం బ్రహ్మవిదుత్తమమ్‌ ॥ 15 
కావున జిజ్ఞాస కలవాడు (బ్రహ్మవేత్తలలో ఉత్తముడు, 


దయాసము(ద్రుడును అయిన గురువును శరణు పొంది ఆత్మతత్త్యమును 
విచారము చేయవలయును. 


మేధావీ పురుషో విద్వానూహాపోహవిచక్షణ: । 
అధికార్యాత్మ విద్యాయా ముక్తలక్షణలక్షితః ॥ 16 


బుద్దిమంతుడు, విద్యావంతుడు, తర్కవితర్క చతురత గలవాడును 


అయిన పురుషుడు మాత్రమే ఆత్మవిద్యను పొందుటకు అధికారి (అర్హుడు) 
అగును. 


వివేకినో విరక్తస్య శమాదిగుణశాలినః । 
ముముక్షోరవ హి బ్రహ్మజిజ్ఞాసాయోగ్యతా మతా ॥ 17 
సదసద్వివేకము గలవాడు, వైరాగ్యము గలవాడు, శమదమాదిషడ్గుణ 


సంపద గలవాడై మోక్షము నపేక్షించు వానికి మాత్రమే (బ్రహ్మజబిజ్ఞాసకు 
సంబంధించిన యర్హత యుండునని భావించబడినది. 


వివేక చూడామణి 19 
సాధన చతుష్టయము 
సాధనాన్యత్ర చత్వారి కథితాని మనీషిభిః | 
యేషు సత్స్వేవ సన్నిష్టా యదభావే నసిద్ధ్యతి ॥ 18 
బుద్దిమంతులచేత జిజ్ఞాసకు నాలుగు సాధనములు తెలుపబడినవి. 


అవి యున్నప్పుడే సత్యస్వరూపమైన ఆత్మయందు నిష్ట సాధ్యము కాగలదు. 
అవిలేనినాడు సాధ్యము కాదు. 


ఆదౌ నిత్యానిత్యవస్తువివేకః పరిగణ్యతే । 
ఇహాముత్ర ఫలభోగవిరాగస్తదనంతరమ్‌ ॥ 19 
శమాదిషట్కసంపత్తిర్ముముక్షుత్వమితి స్ఫుటమ్‌ | 


దానిలో _ నిత్యానిత్యవస్తువివేకము మొదటి _సాధనముగా 
పరిగణింపబడినది. ఇహలోకమునకు, పరలోకమునకు సంబంధించిన 
సుఖభోగాదులయందు విరక్తి కలుగుట రెండవ సాధనము. శమము, 
దమము, ఉపరతి, తితిక్ష (శ్రద్ద, సమాధానము - ఈ యారును 
షడ్గుణసంపదగా పేర్కొనబడినవి. ఈ సంపద మూడవ సాధనము. 
మోక్షాపేక్ష నాలుగవది. 
బ్రహ్మ సత్యం _జగన్మిథ్యేత్యేవంరూపోవినిశ్చయ: ॥ 20 
సో-యం నిత్యానిత్యవస్తువివేకస్సముదాహృతః । 

(బ్రహ్మము సత్యము (శాశ్వతము) అయినది. జగత్తు మిథ్యయెనది 
అనునట్టి నిశ్చయ బుద్ది కలుగటయే 'నిత్యానిత్యవస్తు వివేకము అనబడును. 
తద్వైరాగ్యం జుగుప్పా యా దర్శనశ్రవణాదిభిః ॥ 21 
దేహాదిబహ్మ పర్యంతే హ్యనిత్యే భోగవస్తుని । 

దర్శనము, (శ్రవణము మున్నగు విధుల మూలమున దేహము మొదలగు 
(బ్రహ్మపర్యంతముగా ఉన్న అశాశ్వతములైన భోగ్యపదార్థముల యెడల 
ఏవగింపు, రోత జనించుటయే వైరాగ్యము అనబడును. 


20 వివేక చూడామణి 


విరజ్య విషయ వ్రాతాద్దోషదృ స్ట్రా ముహుర్ముహుః ॥ 22 
స్వలక్ష్యే నియతానస్థా మనసళ్ళమ ఉచ్యతే । 
విషయముల సమూహమందు మాటికిమాటికి దోషదృక్పథమును 


ఏర్పరచికొని విరక్తి చెందిన మనస్సు తన లక్ష్యమునందు స్థిరముగా 
నిలిచిపోవుట “శమము” అనబడును. 


విషయేభ్యః: పరావర్య స్థాపనం స్వస్వగోళకే ॥ 23 
ఉభయేషామింద్రియాణాం స దమః పరికీర్తితః | 
బాహ్యానాలంబనం వృత్తేరేషోపరతిరుత్తమా ॥ 24 
కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను రెండింటిని వానివాని 
విషయముల నుండి వెనుకకు మరలించి వాని వాని స్వీయ గోళకములందు 
(పరిధి లేక గడి) నిలుపుట 'దమము” అనబడును. (చిత్త) వృత్తి బాహ్య 
విషయములను ఆ(శ్రయింపకుండుట ఉత్తమమైన ఉపరతి యనబడును. 
సహనం సర్వదుఃఖానామ ప్రతీకారపూర్వకమ్‌ 
చింతావిలాపరహితం సా తితిక్షా నిగద్యతే ॥ 25 
చింతాశోకములకు లోబడక, యెట్టి ప్రతీకారచర్యకును పాల్పడక 
యుండుచు సర్వవిధదుఃఖములను సహించుట 'తితిక్ష యనబడును. 
శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యవధారణమ్‌ | 
సా శ్రద్దా కథితా సద్భిర్యయా వస్తూపలభ్యతే ॥ 26 
శాస్త్రమునందు, గురువాక్యమునందు సత్యబుద్ది (నిజమే అన్న భావన) 
కలిగియుండుట 'శ్రద్ద' యనబడును. ఆ (శ్రద్దవలననే ఆత్మవస్తువు 
(ప్రాప్తించును. 
సర్వదా స్థాపనం బుద్దేః శుద్దే బ్రహ్మణి సర్వథా । 
తత్సమాధానమిత్యుక్తం న తు చిత్తస్య లాలనమ్‌ ॥ 27 
తన బుద్దిని సర్సవిధముల శుద్ద బ్రహ్మమునందు సర్వదా స్థిరపరచికొని 
యుండుటయే 'సమాధాన'మనబడును. చిత్తమును బుజ్జగించుటయో 


వివేక చూడామణి 21 


లేక దాని యిచ్చాపూర్తిని సాధించుటయో మాత్రము “సమాధానము” 
కానేరదు. 
అహంకారాదిదేహాంతాన్‌ బంధానజ్ఞానకల్పితాన్‌ । 
స్వస్వరూపావబోధేన మోక్తుమిచ్చా ముముక్షుతా ॥ 28 
అహంకారము మొదలు దేహము వరకును అజ్ఞానము చేత 
కల్పించబడిన బంధములు ఎన్ని కలవో వాని నన్నిటిని స్వస్వరూప 
పరిజ్ఞానము కలుగుటతో పరిత్యజించి వేయవలయు నన్న కాంక్షయే 
'ముముక్షుత్వము” (మోక్షాపేక్ష) కలిగియుండుట యనబడును. 


మందమధ్యమరూపా౭_పి వైరాగ్యేణ శమాదినా | 
ప్రసాదేన గురోస్పేయం ప్రవృద్దా సూయతేఫలమ్‌ ॥ 29 
ఆ మోక్షాపేక్ష మందగించిన దశలో నున్నది కావచ్చును. వలయునంత 
తీవ్రమైనది కాక మధ్యమస్థితియందు ఉన్నది కావచ్చును. అది యే 
దశయందు ఉన్నదైనను వైరాగ్యము చేతను, శమాదిషట్సంపత్తి చేతను 
వర్టిల్లి, గురుని కృపచేత పెంపొంది ఫలమును ప్రసవించగలుగును. 
వైరాగ్యం చ ముముక్షుత్వం తీవ్రం యస్య తువిద్యతే | 
తస్మిన్యేవార్థవంతః స్యుః ఫలనంతశ్ళమాదయ: ॥ 30 
ఎవనియందు వైరాగ్యము, మోక్షకాంక్షయు తీవ్రదశయందు ఉండునో 
వానియందే శమము మొదలగు గుణములు చరితార్థములును, 
ఫలవంతములును కాగలవు. 
ఏతయోర్మందతా యత్ర విరక్తత్వముముక్షయోః । 
మరౌ సలిలవత్తత్ర శమాదేర్భాసమాత్రతా ॥ 31 
ఈ వైరాగ్యము, మోక్షకాంక్షయు ఏయెడ మందగించి యుండునో 
ఆ యెడ శమాదులైన గుణములు కూడ మరుభూమిలో నీటివలె 
ఆభాసమాత్రముగానే ఉండును. 
మోక్షకారణసామ గ్రాం భక్తిరేవ గరీయసీ । 
స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే ॥ 32 


22 వివేక చూడామణి 


స్వాత్మతత్వానుసంధానం భక్తిరిత్యపరే జగుః | 

మోక్షమునకు కారణభూతమైన సామ[గ్రియందు భక్తియే సర్వ (శ్రేష్టమైనది. 
తన నిజరూపమును అనుసంధానము చేయుటయే భక్తియనబడును. 
తన యాత్మ తత్వమును అనుసంధానము చేయుటయే భక్తియని 
కొందరు అందురు. 


గుర్వాశ్రయము - ప్రశ్నవిధి 
ఉక్తసాధనసంపన్నః తత్వ జిజ్ఞాసురాత్మన: ॥ 33 
ఉపసీదేద్గురుం ప్రాజ్ఞంయస్మాద్బంధవిమోక్షణమ్‌ । 
ఆత్మతత్త్యజిజ్ఞాస గల పురుషుడు ముందు చెప్పబడిన సాధన 
చతుష్టయసంపదను సమకూర్చుకొని ప్రాజ్ఞుడు (స్థితప్రజ్ఞుడు) అయిన 
గురువు చెంతకు జేరవలయును. ఆ గురువు వలననే అతడు 
భవబంధవిముక్తిని పొందగలుగును. 


శ్రోత్రియోం_వృజినోల_ కామహతో యో బ్రహ్మవిత్తమః ॥ 34 


బ్రహ్మణ్యుపరతశ్శాంతో నిరింధన ఇవానలః । 
అహైతుకదయాసింధుర్చంధురానముతాం సతామ్‌ ॥ 35 


తమారాధ్య గురుం భక్త్యా ప్రహ్యప్రశయసేవనైః | 
ప్రసన్నం తమనుప్రాప్య పృచ్చేజ్ఞాతవ్యమాత్మనః ॥ 36 

(శ్రోత్రియుడు, పాపరహితుడు, కోరికలు లేనివాడు, (బ్రహ్మవేత్తలలో 
(శ్రేష్టుడు, (బ్రహ్మనిష్ట గలవాడు. నివురుగప్పిన నిప్పువలె శాంతముగా 
నుండువాడు. నిర్వ్యాజ దయాసింధువు అగువాడు, ప్రణతులైన 
(శరణుజొచ్చిన) సజ్జనుల పాలిటి బంధువు అయిన గురువరుని వినయము, 
ఆనునయమును మీరసేవించి, భక్తితో నారాధించి అతడు ప్రసన్నుడు 
అయిన మీదట చెంతకు జేరి, తాను తెలియగోరిన విషయమును 
గూర్చి యీ విధముగా (ప్రశ్నింపవలెను. 


వివేక చూడామణి 23 


స్వామిన్‌ నమస్తే నతలోకబంధో 
కారుణ్యసింధో పతితం భవాబ్దా ॥ 
మాముద్ధరాత్మీయకటాక్షదృష్ట్యా 
బుజ్వ్యా౨_ తికారుణ్యసుధాభివృష్ట్యా ॥ 37 
ఓ కరుణాసముద్రా! ఓ శరణాగతవత్సలా! ఓప్రభూ! మీకు 
నమస్కారము. సంసార సముద్రంలో పడియున్న నన్ను సరళము, 
అతితరకరుణామృతమును వర్షించునదియునగు మీ కృపాకటాక్షము 
చేత ఉద్దరించుడు! 
దుర్వార సంసారదవాగ్నితప్తం 
దోధూయమానం దురదృష్టవాతైః । 
భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోః 
శరణ్యమన్యం యదహం న జానే ॥ 38 
వారింప శక్యముకాని సంసారపు దావాగ్నిచేత దగ్దుడనయినవాడను. 
దురదృష్టపు సపెనుతుఫాను గాలులచేత కంపింపజేయబడినవాడను. 
భయమునొందినవాడనై మిమ్ము శరణు పొందినవాడను. ఇట్టి నన్ను ఓ 


గురుదేవా! మృత్యువు బారినుండి రక్షింపుడు! మిమ్ము దప్ప శరణ్యులైనవారిని 
వేటెవ్వరిని నేను ఎరుగను. 


శాంతా మహాంతో నివసంతి సంతః 
వసంతవల్లోకహితం చరంతః । 
తీర్ణాసయం భీమమహార్లనం జనా 
నహేతునాన్యానపి తారయంతః ॥ 39 
భయంకరమైన సంసారసము[ద్రమును స్వయముగా తరించినవారై, 
చాతురహితముగా ఇతరులను కూడ తరింపజేయుచున్నవారై శాంతులు, 
మహాపురుషులును అయిన సాధుజనులు ఎందటో బుతురాజైన 
వసంతునివలె లోకకళ్యాణము గావించుచు నివసించుచున్నారు. 


24 వివేక చూడామణి 


అయం స్వభావః స్వత ఏన యత్పర 
శ్రమాపనోద ప్రవణం మహాత్మనామ్‌ । 
సుధాంశురేషః స్వయమర్కకర్కశ 
ప్రభాభితప్తామవతి క్షితిం కిల ॥ 40 
మహాత్ములైనవారు స్వయముగనే పరుల (శ్రమను తొలగించుటకు 
పాటుపడుచుందురు. వారి స్వభావమే అట్టిది. సూర్యుని 


ప్రచండకిరణములచేత సంతప్తమైన భూమిని చంద్రదేవుడు స్వయముగనే 
చల్లబరచి రక్షించుచుండును కదా! 


బ్రహ్మానందరసానుభూతి కవితైః పూతైస్సుశీతైస్పితైః 

యుష్మద్వాక్కలశోజ్బితైః శ్రుతిసుఖైర్వాక్యామృతైస్పేచయ | 
సంతప్తం భవతాప దావదహనజ్వాలాభిరేనం ప్రభో 

ధన్యాస్తే భవదీక్షణక్షణగతే: పాత్రీకృతాః స్వీకృతాః ॥ 41 

(ప్రభూ! ప్రచండమైన సంసారపు దవాగ్నియొక్క జ్వాలలచేత తపించి 
పోయిన యీ దీనుడను, శరణాగతుడను అయిన నన్ను మీరు మీ 
(బ్రహ్మానందరసానుభవముతో కూడి పవిత్రములై, బహుశీతలములై, 
స్వచ్చములైన మీ వాక్కు అనెడు సువర్లకలశమునుండి బహిర్గతములై, 
శ్రవణ సుఖకరములైన వాక్యామృతముతోడ స్నాతుని గావింపుడు! (నా 


తాపమును హరించుడు!) కరుణామృతపూరితమై మీ దృష్టికి క్షణకాలమైన 
పాత్రులై మీచేత స్వీకరింపబడినవారు ఎంతయు ధన్యులు. 
కథం తరేయం భవసింధుమేతం 
కా వా గతిర్మే కతమోల స్యుపాయః । 
జానే న కించిత్‌ కృపయా౭న మాం భోః 


సంసారదుఃఖక్షతిమాతనుష్వ ॥ 42 


నేను ఈ సంసార సముద్రమును ఎట్టు తరింపగలనో? నా 
గతియేమగునో? దీనికి ఉపాయము ఏమియో యెరుగరాకున్నది? ప్రభూ! 


వివేక చూడామణి 25 


ఒకింత నాపై దయజాపి నన్ను రక్షింపడు! నా సంసార దుఃఖమును 
హరింపుడు! 


ఉపదేశ విధానము 


తథా వదంతం శరణాగతం స్వం 
సంసారదావానల తాపతప్తమ్‌ । 
నిరీక్ష్య కారుణ్యరసార్టదృష్ట్యా 
దద్యాదభీతిం సహసా మహాత్మా ॥ 43 
ఈవిధముగా పలుకుచు తనను శరణు పొందిన ఆ శిష్యుని 
మహాత్ముడైన గురువు కరుణాపూరిత దృక్కులతో చూచి యతనికి 
వెంటనే అభయమీయవలయును. 
విద్వాన్‌ స తస్మా ఉపసత్తిమీయుషే 
ముముక్షవే సాధు యథోక్తకారణినే । 
ప్రశాంతచిత్తాయ  శమాన్వితాయ 
తత్తోపదేశం కృపయైవ కుర్యాత్‌ ॥ 4 
శరణము కోరుచున్నవాడు, మోక్షాపేక్ష కలవాడు, శాంతచిత్తుడు, 
ఆజ్ఞాకారి, శమదమాది సుగుణ సంపద గలవాడు, సాధుశీలుడు అయిన 
ఆ శిష్యునకు కృపాపూర్వకముగా గురువు (ఈవిధముగా) ఉపదేశము 


చేయవలయును. 
శ్రీగురురువాచ 


మాభైష్ట విద్వంస్తవ నాస్య్యపాయః 
సంసారసింధోస్తరణే£_ స్యుపాయః 1 
యేనైవ యాతా యతయో౭_స్య పారం 
తమేవ మార్గం తవ నిర్దిశామి ॥ 45 
గురువు పలుకవలయు విధము - “విద్యావంతుడా! భయపడవలదు. 


26 వివేక చూడామణి 


నీకు అపాయము లేదు. సంసారసము(ద్రమును తరించుటకు నీకు 
ఉపాయమున్నది. ఎందతో యతీశ్వరులు ఏ మార్గమున దీనిని 
తరించిపోయారో ఆ మార్గమునే నీకు చూపుచున్నాను. 
అస్తుపాయో మహాన్‌ కళ్చిత్సంసారభయనాశనః । 
యేన తీరా భవాంభోధిం పరమానందమాప్ప్యుసి ॥ 46 
సంసారభయమును హరింపగల ఉపాయము ఒకటి యున్నది. దాని 
సాయమున నీవు ఈ సంసారసముద్రమును తరించి పరమానందమును 
అందుకొనగలవు. 
వేదాంతార్థవిచారేణ జాయతే జ్ఞానముత్తనమ్‌ । 
తేనాత్యంతికసంసారదుఃఖనాశో భవత్యను ॥ 47 
వేదాంతవాక్యముల అర్థవిచారణ చేయుట మూలమున ఉత్తమజ్ఞానము 
కలుగగలదు. దానివలన మీదుమిక్కిలి సంసార దుఃఖము అంతరించగలదు. 
శ్రద్దాభక్తిజ్ఞానయోగాన్నుముక్షో: 
a ముక్తేర్లేతూన్‌ వక్తి సాక్షాచ్చుతేర్లీ: । 
యో వా ఏతేష్వేవ తిష్టత్యముష్య 
మోక్షో9_విద్యాకల్సి తాద్దేహబంధాత్‌ ॥ 48 
మోక్షాపేక్ష గలవానికి ముక్తి లభించవలెనన్న అందులకు (శ్రద్ద, భక్తి, 
ధ్యానము, యోగము అనునవి కారణభూతములైనవని ప్రత్యక్షముగా 
వేదవాక్కు చెప్పుచున్నది. ఈ కారణములందు ఎవడు స్థిరపడియుండునో 


వానికి అవిద్య (అజ్ఞానము) వలన కల్పితమైన దేహబంధము నుండి 
విముక్తి లభింపగలదు. 


అజ్ఞానయోగాత్సరమాత్మనస్తవ 
హ్యనాత్మ బంధస్తత ఏవ సంసృతి: | 
తయోర్వివేకోదితబోధవహ్ని 


రజ్ఞానకార్యం ప్రదహేత్సమూలమ్‌ ॥ 49 


వివేక చూడామణి 27 


పరమాత్మ స్వరూపుడవైన నీకు అజ్ఞానము కారణముగా ఈ 
యనాత్మతోడ బంధనము ప్రాప్తించినది. ఆ కారణమున నీకు (జనన 
మరణ రూపమైన) సంసారము ప్రాప్రమైనది. కాబట్టి ఆత్మ యేది? 
ఆనాత్మ యేది? అని వివేచనము చేయగా కలిగిన జ్ఞానరూపమైన అగ్ని 
యా అజ్ఞానము యొక్క కార్యరూపమగు సంసారమును సమూలముగా 
భస్మము చేసివేయగలదు.” 
శిష్య ఉవాచ 
కృపయా శ్రూయతాం స్వామిన్‌ ప్రశ్నోల యం క్రియతేమయా । 
తదుత్తరమహం శ్రుత్వా కృతార్థః స్యాం భవన్ముఖాత్‌ ॥ 50 
శిష్యుడు - “స్వామీ! దయచేసి యాలకింపుడు. (ప్రశ్నించుచున్నాను. 
దీనికి మీ ద్వారా సమాధానమును ఆలకించి నేను కృతకృత్యుడనయ్యెదను. 
కో నామ బంధః కథమేష ఆగతః 
కథం ప్రతిష్టా స్య కథం విమోక్షః | 
కో౭_సావనాత్మా పరమః క ఆత్మా 
తయోర్వివేకః కథముతదుచ్యతామ్‌ ॥ 51 
బంధనము అనగా నేమి? అది యెట్టు ప్రాప్తించినది? దాని స్థితి 
యెట్టిది? దానినుండిముక్తి యెట్లు ప్రాప్తించును? అనాత్మ (ఆత్మకానిది) 
యననేది? పరమాత్మ యేది? ఆ రెండింటి వివేకమును ఎట్టిది? దయచేసి 
యీ విషయములను నాకు ఎతీగింపుడు! 


శిష్య ప్రశంస 


శ్రీగురురువాచ 
ధన్యోత సి కృతకృత్యో౭-సి సావితం తే కులం త్వయా। 
యదవిద్యాబంధముక్ష్యా బ్రహ్మీభవితుమిచ్చషి ॥ 52 


గురువు - “నాయనా! నీవు ధన్యుడవు, నీవు అవిద్యారూపమైన 
బంధనమునుండి విముక్తిని గాంచి బ్రహ్మభావమును పొందగోరుచున్నావు. 
ఈకారణముగా నీచేత నీ వంశము పవిత్రము గావింపబడినది. 


28 వివేక చూడామణి 


స్వప్రయత్నము యొక్క ప్రాధాన్యము 

బుణమోచనకర్తారః పితుస్సంతి సుతాదయః । 
బంధమోచనకర్తా తు స్వస్మాదన్యో న కశ్చన ॥ 53 

తండ్రియొక్క బుణబంధమును తొలగించుటకు తనయులు 
మున్నగువారు ఉందురు. కాని తన సంసారబంధమును తొలగించుటకు 
అన్యులు ఎవ్వరును పూనుకొనజాలరు. దానిని నివారించుకొనుటకు 
తనయంతట తానే పూనుకొనవలయును. (ఎవరి భవబంధములను 
వారే తొలగించికొనవలయును.) 
మస్తకన్యస్తభారాదేర్దుఃఖమన్యైర్నివార్యతే, | 
క్షుధాదికృతదుఃఖం తు వినా స్వేన న కేనచిత్‌ ॥ 54 

తలపై నున్న బరువు వలన గలిగిన దుఃఖమును అన్యులు కూడ 
నివారించగలుగుదురు. కాని యాకలి, దప్పిక మున్నగువాని వలన గలిగిన 


దుఃఖము మానవుడు తనంత తానే నివారించుకొనవలయును. కాని 
యన్యులు ఎవ్వరును నివారింపజాలరు. 


పథ్యమౌషధసేవా చ క్రియతే యేన రోగిణా | 
ఆరోగ్యసిద్ధిర్హష్టా౭_ స్య నాన్యానుష్టితకర్మణా ॥ 55 
పథ్యనియమమును పాటించుచు ఎవడు బౌషధసేవనము చేయునో 
అతడు ఆరోగ్యమును పొందుటను మనము చూచుచుందుము. కాని 
యీ విధముగా ఇతరులు చేసిన కర్మల మూలమున ఎవడును 
ఆరోగ్యమును పొందలేడు. 
వస్తుస్వరూపం స్ఫుటబోధచక్షుషా 
స్వేనైన వేద్యంన నను పండితేన । 
చంద్రస్వరూపం నిజచక్షుషైన 
జ్ఞాతవ్యమన్యైరవగమ్యతే కిమ్‌ ॥ 56 


వివేక చూడామణి 29 
టెక్‌ యూడొనుక 45 


(ఆవిధముగానే) పండితుడైనవాడు (ఆత్మ) వస్తు స్వరూపమును 
కూడ తన జ్ఞాననేత్రముతోనే చూడవలయును. తెలిసికొనవలయును. 
కాని అది అన్యుల వలన సాధ్యమగు పనికాదు. చంద్రుని స్వరూపమును 
ఎవరైన తన కన్నులతో తాము చూచి తెలిసికొనవలయును. కాని అది 
యితరుల వలన తెలియ శక్యమగునా? 


అవిద్యాకామకర్మాది పాశబంధం విమోచితుమ్‌ । 

కశ్ళక్నుయాద్వినాత్మానం కల్పకోటిశతైరపి ॥ 57 
అవిద్య (అజ్ఞానము), కామన (కోరిక), కర్మము మొదలైనవాని వలన 

గలిగిన బంధనములను తనయంత తానుగా తొలగించి కొనవలయును. 


కాని నూరు కోట్ల కల్పముల కాలము గడచినను ఆ పని అన్యుల 
వలన సాధ్యమగునది కాదు. 


ఆత్మ జ్ఞాన మహత్త్వము 


న యోగేన న సాంఖ్యేన కర్మణా నో నవిద్యయా । 
బ్రహ్మాత్మైకత్వబోధేన మోక్షస్సిద్ధ్యతి నాన్యథా ॥ 58 
మోక్షమన్నది యోగమువలన కాని, సాంఖ్యము వలన కాని, కర్మవలన 
గాని, విద్యవలన గాని సిద్ధించదు. అది కేవలమును ఒక్క 
(బ్రహ్మాత్మైక్యబోధము (బ్రహ్మము, ఆత్మయు ఒక్కటియే యన్న 
అనుభవపూర్వక జ్ఞానము) వలన మాత్రమే సిద్ధించును. కాని మజియే 
విధమునను సిద్దింపదు. 
వీణాయా  రూపసొందర్యం తంత్రీవాదనసౌష్టవమ్‌ । 
ప్రజారంజనమాత్రం తన్న సామ్రాజ్యాయ కల్పతే ॥ 59 
వాగ్వైఖరీ శబ్దరురీ శాస్త్రవ్యాఖ్యానకౌశలమ్‌ । 
వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే న తుముక్తయే ॥ 60 
వీణయొక్క రూప సౌందర్యమునకు, దాని తీగలను మోగించుటలో 


30 వివేక చూడామణి 


సంపాదించుకొన్న నైపుణ్యమునకును (ప్రజలను రంజింపజేయుట మాత్రమే 
ఫలమగును. కాని దానివలన సామ్రాజ్య మేదియు ప్రాప్తింపనేరదు. 
అట్లే పండితుల వాక్సాతుర్యము, ధారావాహికముగా మాటలాడగల నేర్పు, 
శాస్త్ర విషయములను వ్యాఖ్యానింపగల కాశలము, పాండిత్యము - 
ఇవియన్నియు భోగమునకు హేతువులు కాగలవు. కాని మోక్షమునకు 
హేతువులు కాజాలవు. 
అవిజ్ఞాతే పరే తత్తే _ శాస్త్రాధీతిస్తు నిష్ఫలా । 
విజ్ఞాతేల_పి పరే తత్తే _ శాస్త్రాధీతిస్తు నిష్పలా ॥ 61 
పరతత్త్యము తెలియని దశయందును శాస్రాధ్యయనము నిరర్ధకమే 
యగును. తెలిసిన దశయందును నిరర్థకమే యగును. (తెలియని 
దశలో శాస్ర్రాధ్యయనమును తగిన విధముగా సార్థకము చేసికొనలేదనియు, 
తెలిసిన దశలో దానియావశ్యకత యిక లేదనియు భావము). 
శబ్దజాలం మహారణ్యం చిత్త భమణకారణమ్‌ 
అతః ప్రయత్నాజ్ఞాతన్యం తత్వజ్ఞాత్తత్వ మాత్మనః ॥ 62 
శబ్దజాలము మహారణ్యము వంటిది. అది చిత్తవిభ్రమమును కలిగించును. 
కాబట్టి ఒక తత్త్యవేత్తయెన మహాపురుషుని వలన ప్రయత్నపూర్వకముగా 
ఆత్మతత్త్యమును ఎరుగవలెను. 
అజ్ఞానసర్ప్సదష్టస్య బ్రహ్మజ్ఞానాషధం వినా । 
కిము వేదైశ్ళ శాస్రైళ్చ కిము మంతైైఃకిమౌషదైః:॥ 63 
అజ్ఞానము అను సర్పము చేత కాటు వేయబడినవానికి బ్రహ్మజ్ఞానము 
అను జొషధము అ పేక్షితమగును. కాని వానికి వేదముల వలన, శాస్త్రముల 
వలన, మంత్రముల వలన, జౌొషధముల వలన 'ప్రయోజనమేమి? 


అపరోక్షానుభవము యొక్క ఆవశ్యకత 


న గచ్చతి వినా పానం వ్యాధిరౌషధశబ్ద్ధతః । 
వినాపరోక్షానుభవం బ్రహ్మశబ్దైర్న ముచ్యతే ॥ 64 


వివేక చూడామణి 31 


జొషధమును సేవించుట మాని 'జొషధము, బౌషదము”* అని బౌషధ 
శబ్దము నుచ్చరించినంత మాత్రమున వ్యాధి నివృత్తము గాదు. అట్టే 
|—o ౧ 
అపరోక్షానుభవము సిద్ధింపక ముందు 'నేను (బ్రహ్మమును. నేను 
(బ్రహ్మమును. అని పలికినంత మాత్రమున దేహి ముక్తుడు గాడు. 
అకృత్వా దృశ్యవిలయమజ్ఞాత్వా తత్వమాత్మనః | 
బాహ్యశబ్దెః కుతో ముక్తిరుక్తిమాత్రఫలైర్షణామ్‌ ॥ 65 
దృశ్యమాన మగుచున్న ప్రపంచమును విలయము చేయకయు, 


ఆత్మతతమును అవగతము చేసికొనకయు కేవలము ఉచ్చారణమే 


'ప్రయోజనముగా గల బాహ్యశబ్దముల వలన మానవులకు ముక్తి ఎట్టు 
కలుగును? 


అకృత్వా  _ శత్రుసంహారమగత్వా౭_ ఖిలభూశ్రియమ్‌ । 
రాజా౭_హమితి శబ్దాన్నో రాజా భవితుమర్హతి ॥ 66 

సమస్త శత్రుసంహారము గావింపకయు, సమస్త భూమండలగతమైన 
ఐశ్చర్యమును పొందకయు 'నేను రాజును. నేను రాజును అని" పలికినంత 
మాత్రమున ఎవ్వడును రాజు కాజాలడు. 


ఆస్తోక్తిం ఖననం తథోపరి శిలాద్యుత్కర్షణం స్వీకృతిం 
నిక్షేపస్సమపేక్షతే న హి బహిశబ్దెస్తు నిర్గచ్చతి | 
తద్వ (ద్ద హ్మవిదోపదేశమననధ్యానాదిభిర్లభ్యతే 
మాయాకార్యతిరోహితంస్వమమలంతత్త్యంనదుర్యుక్తిధిః ॥ 67 
భూమిలోపల నిక్షిస్రమైయున్న నిధిని పొందవలె నన్న ఒక విశ్వసనీయుడైన 
వ్యక్తి అక్కడ నిధియున్నదని ముందుగా తెలియజెప్పుటయు, అనంతరము 
అక్కడ (త్రవ్వుటయు, జాలు మున్నగువానిని తొలగించుటయు, 
అపేక్షితమగును, పిమ్మట ఆ ధనమును పొందుట సంభవమగును. 
కాని వట్టి మాటలచేత అది బహిర్గతము కాదు. ఆ విధముగనే 
సమస్తమాయామయ ప్రపంచ విరహితము, నిర్మలమును అయిన 


32 వివేక చూడామణి 


ఆత్మత్తత్వమును పడయవలెనన్న దానికి కూడ ముందు ఒక బ్రహ్మవేత్తయెన 
గురువు యొక్క ఉపదేశము, అనంతరము దాని మననము, నిదిధ్యాసనము, 
(మణియు మటియు తలచుట) మున్నగు ప్రక్రియలను 
అనుసరించుటయును అపేక్షితములగును. కాని అది వట్టి మాటలతోను 
కుయుక్తులతోను (ప్రాప్తింపనేరదు. 


తస్మాత్సర్వ ప్రయత్నేన భవబంధవిముక్తయే । 
స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండిలైః ॥ 68 
కాబట్టి రోగాదుల నివృత్తి కొరకు ఎట్టు స్వయముగా (ప్రవర్తింతుమో 
అట్లే పండితుడైనవాడు భవబంధములను తొలగించుకొనుటకై తన 
శక్తిని అంతను వినియోగించి స్వయముగనే ప్రయత్నము చేయవలయును. 


ప్రశ్న విచారము 


యస్వయా౭_ద్య కృతః ప్రశ్నో వరీయాన్‌శాగస్తవిన్మతః । 
సూత్రప్రాయో _ నిగూఢార్జో జ్ఞాతవ్యశ్చముముక్షుభిః ॥ 69 

నీవు వేసిన ప్రశ్న శాస్త్రవేత్తలు సమ్మతించునట్టిది. సూత్రప్రాయము 
(సంక్షిప్తము) అయినట్టిది. నిగూఢమైన (గంభీరము) అర్థము కలది. 
మోక్షాపేక్ష కలవారు ఎరుగదగనిది. 


శృణుష్వావహితో (బ్రహ్మన్‌ యన్మయాసముదీర్యతే । 
తదేతచ్చవణాత్సద్యో భవబంధాద్విమోక్ష్యసే ॥ 70 
పండితవరేణ్యా! నేను చెప్పుచున్న దానిని (శ్రద్దగా సావధానచిత్తుడవై 


యాలకింపుము. దానిని ఆలకించుట వలన నీవు శీఘ్రముగా భవబంధముల 
నుండి విముక్తి పొందగలవు. 


మోక్షస్య హేతుః ప్రథమో నిగద్యతే 
వైరాగ్యమత్యంతమనిత్యవస్తుప ॥ 
తతశ్ళమశ్చాపి దమస్తితిక్షా 
న్యాసః ప్రసక్తాఖిలకర్మణాం భృశమ్‌ ॥ 71 


వివేక చూడామణి 33 


తతః (శ్రుతిస్తన్మననం సతత్త్వ 
ధ్యానం చిరం నిత్యనిరంతరం మునేః । 
తతో౭_వికల్పం పరమేత్య విద్వాన్‌ 
ఇహైన నిర్వాణసుఖం సమృచ్చతి ॥ 72 

అనిత్య వస్తువులయందు అత్యంతవైరాగ్యము కలుగుట మోక్షప్రాప్తికి 
మొదటి కారణము. అనంతరము శమము, దమము, తితిక్షయు 
కారణములగును. అటు పిమ్మట మునియెనవాడు (శ్రవణము, మననము, 
చిరకాలపర్యంతము నిత్యము 'నిరంతరముగా ఆత్మతత్త్యమును ధ్యానము 
చేయుచుండవలెను. అప్పుడు ఆ పండితుడు ఇహమందే నిర్వికల్పావస్టను 
పొంది” నిర్వాణసుఖమును పొందగలుగును. 


యద్బోద్దవ్యం తవేదానీమాత్మానాత్మనివేచనమ్‌ | 
తదుచ్యతే మయా సమ్య(క్రు త్వాత్మన్యవధారయ ॥ 73 
ఇక నీకు ఆత్మానాత్మ వివేకమును బోధింపవలయును. దానిని 


ఇప్పుడు నీకు తెలుపుచున్నాను. దానిని ఆలకించి చక్కగా చిత్తములో 
ధారణము చేయుము! 


స్థూల శరీర వర్ణనము 


మజ్జాస్థిమేదః పలరక్త చర్మ 
త్వగాహ్వయైర్జాతుభిరేభిరన్వితమ్‌ । 
పాదోరువక్షో భుజపృష్ట్థమస్తకై 
రంగైరుసాంగైరుపయుక్తమేతత్‌ ॥ 74 
అహం మమేతి ప్రథితం శరీరం 
మోహాస్పదం స్టూలమితీర్యతే బుధైః । 
మజ్జి, ఆస్థి (ఎముక), మేదస్సు (క్రొవ్వు), మాంసము, రక్తము, 
చర్మము, త్వక్కు అనబడు ధాతువులు గలిగియుండి, పాదములు, 


910 Viveka Choodamani (Telugu)_Section_2_Front 


34 వివేక చూడామణి 


తొడలు, వక్షస్థలము, భుజములు, వెన్ను, మస్తకము అనబడు 
అవయవములు, ఉపాంగములను గలిగియుండి, నేను, నాది యను 


అహంకారమమకారములకు ఆ(శ్రయస్థానమై యుండునట్టి దేహమునే 
పండితులు స్టూలశరీరమని పేర్కొనిరి. 


నభోనభస్వద్ధహనాంబుభూమయః 
సూక్ష్మాణి భూతాని భవంతి తాని ॥ 75 
పరస్పరాంశైర్మిళితాని భూత్వా 
స్టూలాని చ స్టూలశరీరహేతవః । 
మాధ్రాస్తదీయా విషయా భవంతి 
శబ్దాదయః పంచ సుఖాయ భోక్తుః 1 76 
ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి - ఇవి సూక్ష్మ భూతములు. 
వీని యంశములు పరస్పరము సమ్మిళితములై స్టూలరూపము నొంది 
స్టూలశరీరమునకు కారణము లగుచుండును. వాని తన్మాత్రలే భోక్త 


(అనుభవించువాడు) అయిన జీవునకు సుఖమును గలిగించునట్టి 
శబ్దాదివిషయములు అగుచుండును. 
య ఏషు మూఢా విషయేషు బద్దా 
రాగోరుపాశేన సదుర్హమేన । 
ఆయాంతి నిర్యాంత్యథ ఊర్చ్వముచ్చె: 
స్వకర్మదూతేన జవేన నీతాః ॥ 77 

ఈ విషయములందు రాగము అను దుర్షమమైన పాశముచేత ఏ 
మూఢులు బద్దులయిపోవుదురో వారు తాము చేసికొన్న కర్మము అను 
దూతచేత వేగముగా కొనిపోవబడుచు (ఒకప్పుడు) పైపైకి 
ఉత్తమోత్తమయోనులలోనికి, (మజియొకప్పుడు) (క్రిందకు (క్రిందకు 
అధమాధమయోనులలోనికి పోవుచు వచ్చుచునుందురు. 


910 Viveka Choodamani (Telugu)_Section_2_Back 


వివేక చూడామణి 35 


విషయ నింద 
శబ్బాదిభిః పంచభిరేన పంచ 
పంచత్వమాపుః స్వగుణేన బద్దాః । 
కురంగమాతంగపతంగమీన 
భృంగా నరః పంచభిరంచితః కిమ్‌ ॥ 78 
హరిణమునకు శబ్దప్రీతి, ఏనుగునకు స్పెర్మత్రతి, పతంగమునకు 
(మిడుత) రూపప్రీతి, మీనమునకు (చేప) రసట్రీతి, భృంగమునకు 
(తుమ్మెద) గంధ ప్రీతి స్వభావసిద్దమైనవి. ఈ అయిదు ప్రాణులును 
తమతమ స్వభావములను అనుసరించి శబ్దాదులైన అయిదు 
విషయములందును ఏదియో ఒకదానియందలి ప్రీతిచేతనే బద్దములై 
మృత్యువు వాత పడిపోవుచున్నవి. అట్టి దశలో అయిదు విషయములయందలి 
ప్రీతిచేత బద్దుడైయున్న మానవుని విషయమున చెప్పవలసినది ఏమున్నది? 
దోషేణ తీవ్రో విషయః కృష్ణసర్పవిషాదపి । 
విషం నిహంతి భోక్తారం ద్రష్టారంచక్షుషాపస్యయమ్‌॥ 79 
దోషదృష్టితో చూచినచో విషయము నల్లత్రాచు విషముకంటెను 
తీవ్రమైనది. విషము తిన్నవాని ప్రాణములనే హరించును. కాని విషయము 
కంటితో చూచినవానిని కూడ విడిచిపెట్టదు. 


విషయాశామహాపాశాద్యో విముక్తస్సుదుస్త్యజాత్‌ । 
స ఏవ కల్పతే ముక్య్యై నాన్యః షట్టాస్త్రవేద్యపి ॥ 80 
తొలగించికొన శక్యము కానట్టి విషయ ప్రీతి యను మహాపాశమునుండి 
విముక్తుడైనవాడు మాత్రమే మోక్షమును పొందగలుగును. కాని తదితరుడు 
షట్టాస్త్రవేత్త అయినను ముక్తుడు కాజాలడు. 
ఆపాత వైరాగ్యవతో ముముక్షూన్‌ 
భవాబ్దిపారం ప్రతియాతుముద్యతాన్‌ ॥ 


36 వివేక చూడామణి 


ఆశాగ్రహో మజ్జ్ఞయతే౭_ంతరాళే 
విగృహ్య కంఠే వినివర్య వేగాత్‌ ॥ 81 
క్షణిక వైరాగ్యమునకు లోబడి మోక్షాపేక్షతో సంసారసము[ద్రమును 
తరించిపోవుటకు ఉద్యుక్తులైనవారిని మధ్యమందే ఆశయను మొసలి 
కంఠముపట్టుకొని వేగముగా వెనుకకు లాగి ముంచివేయును. 
విషయాఖ్యగ్రహో యస్య సువిరక్ష్యసినా హతః । 
స గచ్చతి భవాంభోధేః పారంప్రత్యూహవర్దితః ॥ 82 
(ప్రబలమైన వైరాగ్యమను ఖడ్గముతో విషయవాసనారూపమైన మొసలిని 
చంపివైచినవాడు మాత్రమే నిర్విఘ్నముగా సంసారసము[ద్రమును తరించి 
పోవగలుగును. 
విషమువిషయమార్షెర్గచ్చతో9._ నచ్చబుద్దే: 
ప్రతిపదమభియాతో మృత్యుర్వేష _ విద్ది। 
హితసుజనగురూక్యా గచ్చతః స్వస్యయుక్తా 
ప్రభవతి  ఫలసిద్ధిస్సత్యమిత్యేవ విద్ది ॥ 83 
మలినమైన బుద్ది గలవాడై, విషయములు అను విషమమార్గమునందు 
పయనించువానిని పదపదమున మృత్యువు వెంబడించుచునే యుండును 
అన్న మాటను మరువవలదు. అట్లే తన హితమును కోరువారి యొక్కయు, 
లేక గురువు యొక్కయు ఉపదేశమును అనుసరించియు, తన యుక్తిని 
అనుసరించియు సాగిపోవు వానికి తప్ప ఫలసిద్ధి కలుగునన్న మాట 
కూడ సత్యమని నమ్మి తలపులో నిలుపుకొనుము. 
మోక్షస్య కాంక్షా యదివై తవాస్తి 
త్యజాతిదూరాద్విషయాన్‌ విషం యథా । 
పీయూషవత్తోషదయాక్షమార్దన 
ప్రశాంతిదాంతీర్భజ నిత్యమాదరాత్‌ ॥ 8 


వివేక చూడామణి 37 


నీకు మోక్షకాంక్ష యున్నదా? అట్టులైన విషయములను విషమువలె 
పరిహరించివేయుము! తోడనే సంతోషము, దయ, క్షమ (సహనము) 
సరళస్వభావము, శమము, దమము మొదలైన శుభగుణములను 
అమృతమును వలె నిత్యము ఆదరముతోడ సేవించుచుండుము! 


దేహాసక్తినిందనము 


అనుక్షణం యత్పరిహృత్య కృత్య 

మనాద్యవిద్యాకృతబంధమోక్షణమ్‌ | 
దేహః పరార్గోల_ యనుముష్యపోషణే 

యస్సజ్ఞతే స స్వమనేన హంతి ॥ 85 

అనాదియైన అవిద్య చేత కల్పించబడిన _బంధనమును 

వదలించుకొనుటయను పరమకర్తవ్యమును వీడి అనుక్షణమును పరార్థమైన 
(అన్యభోగ్యమైన) యీ శరీరమును పోషించుకొనుటయందే నిమగ్నుడై 
యుండువాడు (ఆ (ప్రవృత్తి చేతనే) స్వయముగా తనను తాను హత్య 
చేసికొన్నవాడు అగుచున్నాడు. 


శరీరపోషణార్జీ సన్‌ య ఆత్మానం దిదృక్షతి । 
గ్రాహం దారుధియా ధృత్వా నదీం తర్తుం సఇచ్చతి ॥ 86 
శరీరపోషణమే (ప్రధానలక్ష్యముగా పెట్టుకొని కాలము గడుపుకొనుచు 
ఆత్మతత్త్యమును పరిశీలింపగోరువాడు కొయ్యపలక యని (భ్రమించి 
మొసలిని పట్టుకొని నదిని తరింపగోరుచున్నవాడు అగుచున్నాడు. 
మోహ ఏవ మహామృత్యుర్ముముక్షోర్వపురాదిషు । 
మోహో  వినిర్ణితో యేన స ముక్తిపదమర్హతి ॥ 87 
శరీరాదులయందు మోహము కలిగియుండుటయే మోక్షాపేక్ష కలవాని 


పాలిటి పెనుమృత్యువు. ఆ మోహమును జయించినవాడు ఎవడో వాడే 
ముక్తిని పడయుటకు అర్హుడు. 


38 వివేక చూడామణి 


మోహం జహి మహామృత్యుం దేహదారసుతాదిషు । 
యం జిత్వా మునయోయాంతి తద్విష్లోః పరమంపదమ్‌ ॥ 88 
(కావున) దేహమునందు, దారపుత్రాదులందును ఉన్నవ్యామోహము 
అను మహామృత్యువును వీడుము! దానిని జయించియే మునులు ఆ 
శ్రీమహావిష్ణువు యొక్క పరమపదమును పొందుచున్నారు. 


స్తూల శరీర విచారము 


త్వజ్మాంసరుధిరస్మాయుమేదోమజ్ఞాస్థిసంకులమ్‌ | 
పూర్ణం మూత్రపురీషాభ్యాం స్థూలం నింద్యమిదంవపుః ॥ 89 

త్వక్కు, మాంసము, నెత్తురు, నాడులు, మేదస్సు, మజ్జ, ఎముకలు 
అను ధాతువుల సముదాయముతో నిండియుండి మలమూత్రభరితమై 
యున్న యీ శరీరము స్టూలశరీరము. ఇది నింద్యమైనది. 
పంచీకృతేభ్యో భూతేభ్యః స్టూలేభ్యః పూర్వకర్మణా । 
సముత్పన్నమిదం  స్టూలం భోగాయతనమాత్మన: । 
అవస్థా _జాగరస్తస్య _ స్టూలార్జానుభవో యతః ॥ 90 

పంచీకృతములైన స్ట్రూలభూతముల వలన ఉత్పన్నమైన యీ శరీరము 
ఆత్మకు స్థూలమైన భోగస్టానము. దీని దశ జాగ్రద్దశ. ఇందే స్టూల 
పదార్థానుభవము ప్రాప్తించును. 
బాహ్యేంద్రియైః స్టూలపదార్థసేవాం 

ప్రకృందన స్ర్యాదివిచిత్రరూపామ్‌ । 
కరోతి జీవః స్వయమేతదాత్మనా 
తస్మాత్రశస్తిర్వపుషోత_ స్య జాగరే ॥ 91 

ఈ స్థూల శరీరముతోడ తాదాత్మ్యమును పొంది (శరీరమే తాననుకొని) 

జీవుడు మాలలు, చందనము, (స్రీ మొదలైన వివిధ పదార్థములను 


వివేక చూడామణి 39 


బాహ్యేంద్రియముల ద్వారమున _ సేవించుచుండును. కాబట్టి 

జా(గ్రదవస్థయందు ఈ (స్థూల) శరీరమునకు (ప్రాధాన్యముండును. 

సర్వోల_పి బాహ్యసంసారః పురుషస్య యదాశ్రయః । 

విద్ధి దేహమిదం స్ఫూలం గృహధ్భహమేధినః ॥ 92 
గృహస్టునకు గృహము ఎట్టిదో జీవునకు స్టూలశరీరము అట్టిది. ఈ 

స్థూల శరీరమును ఆశ్రయించియున్న కారణముననే జీవునకు బాహ్యజగత్తు 

ప్రతీయమాన మగుచుండునని తెలియుము. 


స్థూలస్య సంభవజరామరణాని ధర్మాః 


స్తాల్యాదయో బహువిధాః శిశుతాద్యవస్థాః 
వర్ణాశ్రమాది నియమా బహుధా యమాః స్యుః 
పూజా9_ నమానబహుమానముఖా విశేషాః ॥ 93 


(ఈ) స్టూలదేహమునకు జననము, వార్హక్యము, మరణము ధర్మములు, 
స్టూలత్వమును పొందుట మొదలుగా గల ధర్మములు, శైశవము ఆదిగా 
గల యవస్థలును కూడ ఈ దేహమునకే కలుగుచుండును. అంతియేకాదు. 
అనేక విధముల వర్ణాశ్రమాది నియమములు, యమములు, పూజ, 
మానము, అవమానము, బహుమానము ఆదిగా ఎన్నియో 
విశేషానుభవములు కూడ దానికే కలుగుచుండును. 


దశేంద్రియములు 


బుద్ధీంద్రియాణి శ్రవణం త్వగక్షి 

ఘ్రాణం చ జిహ్వా విషయావబోధనాత్‌ । 
వాక్సాణిపాదం గుదమప్యుపస్టః 

కర్మేంద్రియాణి ప్రవణేన కర్మసు ॥ 94 

చెవి, త్వక్కు, కన్ను, ముక్కు, నాలుక - ఈ అయిదును విషయజ్ఞానము 
కలిగించునవి యగుటచే జ్ఞానేంద్రియములు అనబడినవి. అట్లే వాక్కు, 


40 వివేక చూడామణి 


పాణి, పాదము, గుదము (మలద్వారము), ఉపస్థము (మూత్రద్వారము) 
- అను నీ అయిదు కర్మ చేయగలవియైన కారణమున కర్మేంద్రియములు 
అనబడినవి. 


అంతఃకరణ చతుష్టయము 


నిగద్యతే£_౦తఃకరణం మనోధీ 

రహంకృతిశ్చిత్తిమితి స్వవృత్తిభిః । 
మనస్తు సంకల్పవికల్పనాదిభిః 

బుద్దిః పదార్థాధ్యవసాయధర్మతః ॥ 95 
అత్రాభిమానాదహమిత్యహంకృతిః 

స్వార్థానుసంధానగుణేన  చిత్తమ్‌ ॥ 96 

తన వేరువేరు వృత్తుల కారణముగా మనస్సు, బుద్ది, చిత్తము, 

అహంకారము అని నాలుగు విధములుగా అంతఃకరణము 
పిలువబడుచున్నది. సంకల్ప వికల్పాలతో స్థిరముగా ఉండకున్న దశలో 
అది మనస్సు అనబడును. పదార్థ నిశ్చయము చేయుదశయందు 
బుద్దియనబడును. “అహమ్‌ అహమ్‌’ నేను నేను అని యహంకరించిన 
దశలో అహంకారము అనబడును. తన యిష్టవస్తువును చింతనము 
చేయుదశలో చిత్తము అనబడును. 


పంచ (ప్రాణములు 
ప్రాణాపానవ్యానోదానసమానా భవత్యసౌ ప్రాణః । 
స్వయమేవ వృత్తిభేదాద్వికృ తిభేదాత్సువర్లసలిలాదివత్‌ ॥ 97 
తన వికారముల మూలమున బంగారము, నీరము మొదలయిన 
వానివలె స్వయముగా ప్రాణమే వృత్తిభేదము కారణముగా ప్రాణము, 
అపానము, వ్యానము, ఉదానము, సమానము అని అయిదు విధములుగా 
పేర్కొనబడుచున్నది. (“హృది 'ప్రాణోగుదే-పానస్పమానో నాభిసంస్టితః 


వివేక చూడామణి 41 


. ఉదానః కంఠదేశే తు వ్యానస్సర్వశరీరగః” - అనగా ప్రాణవాయువునకు 
హృదయము, అపానవాయువునకు గుదము, సమానవాయువునకు నాభియు, 
ఉదానవాయువునకు కంఠము, వ్యానవాయువునకు సమస్త శరీరమును 
స్థానములు). 


సూక్ష్మశరీరము 


వాగాది పంచ శ్రవణాది పంచ 
ప్రాణాది పంచాభముఖాని సంచ । 
బుద్ద్యాద్యవిద్యాపి చ కామకర్మణీ 
పుర్యష్టకం సూక్ష్మశరీరమాహుః ॥ 98 
వాక్కు మొదలైన కర్మేంద్రియాల పంచకము, (శ్రవణము మొదలగు 
జ్ఞానేంద్రియాల పంచకము, ప్రాణాపానాది వాయువుల పంచకము, ఆకాశము 
మొదలయిన భూతముల పంచకము, బుద్ధి ఆదిగా గల అంతఃకరణ 
చతుష్టయము, అవిద్య, కామము, కర్మ - ఈ యెనిమిదింటిని 
పుర్యష్టకమందురు. ఈ పుర్యష్టకమే సూక్ష్మ శరీరమనబడును. 
ఇదం శరీరం శృణు సూక్ష్మసంజ్ఞితం 
లింగం త్వపంచీకృతభూతసంభవమ్‌ । 
సవాసనం కర్మఫలానుభావకం 
స్వాజ్ఞానతో౭_నాదిరూపాధిరాత్మనః ॥ 99 
ఇది సూక్ష్మశరీరము. దీనిని లింగశరీరమని కూడ అందురు. 
(స్టూలశరీరము పంచీకృతములైన భూతముల చేత నేర్పడినది కాగా) 
ఇది పంచీకృతములు కాని భూతముల చేత ఏర్పడినట్టిది. ఇది వాసనలతో 
కూడియుండి కర్మఫలమును అనుభవింపజేయును. స్వస్వరూప పరిజ్ఞానము 
లేని కారణముగా ఇది యాత్మకు అనాదియెన ఉపాధియైనది. 


42 వివేక చూడామణి 


స్వష్నో భవత్యత్ర విభక్ష్యవస్థా 
స్వమాత్రశేషేణ విభాతి యత్ర । 
స్వప్నే తు బుద్ధిః స్వయమేవ జాగ్రత్‌ 
కాలీననానావిధవాసనాభిః । 
కర్రాదిభావం ప్రతిపద్య రాజతే 
యత్ర స్వయంజ్యోతిరయం పరాత్మా ॥ 100 
స్వప్నము దీనికి అభివ్యక్తి దశ. ఆ దశలో ఈ సూక్ష్మశరీరమే మిగిలి 
భాసించుచుండును. స్వయం(్రకాశము, పరాత్మయునగు శుద్దచైతన్యమే 
(వేరు వేరు పదార్థాల రూపమున భాసించుచుండగా) బుద్ది మాత్రము 
జాగ్రదవస్థలోని వివిధవాసనలతో కూడి కర్భభావము మొదలగు భావములను 
పొంది భాసించుచుండును. 


ధీమాత్రకోపాధిరశేష సాక్షీ 
న లిప్యతే తత్భతకర్మలేశైః 
యస్మాదసంగస్తత ఏవ కర్మభిః 
న లిప్యతే కించిదుపాధినా కృతైః ॥ 101 
బుద్దిమాత్రమే ఉపాధిగా గలిగిన ఆ సర్వసాక్షి, ఆ బుద్ధిచేత చేయబడిన 
కర్మలేశములను కూడ తాను అంటదు. కారణము ఏమనగా అది 


యసంగమైనది. (సంపర్కము లేనిది.) కావున ఉపాధికృతములైన కర్మలు 
ఈషణ్మాత్రమును దానిని అంటవు. 


సర్వవ్యాపృతికరణం లింగమిదం స్యాచ్చిదాత్మనః పుంసః | 

వాస్యాదికమివ తక్టస్తనైవాత్మా భవత్యసంగోత_ యమ్‌ ॥ 102 
ఈ లింగశరీరము చిదాత్మ రూపుడైన పురుషునకు సర్వవ్యాపారములను 

సాధించుటకు కరణము అగునట్టిది (సాధనము అన్నమాట) వడ్రంగికి 


బాడిస సాధనము అయిన విధముగా అన్నమాట. ఆ కారణముననే 
ఈ యాత్మ సంగరహితమైనది. 


వివేక చూడామణి 43 


అంధత్వమందత్వపటుత్వధర్మాః 
సౌగుణ్యవైగుణ్యవశాద్ది చక్షుషః । 
= ఛి 
బాధిర్యమూకత్వముఖాస్తధై వ 
శ్రోత్రాదిధర్మా న తు వేత్తురాత్మనః ॥ 103 
కన్నులు దోషయుక్తములై యున్న దశలో (గ్రుడ్డితనమో, అస్పష్టముగా 
కానవచ్చుటయో సంభవించుటయు, నిర్జుష్టములైయున్న దశలో స్పష్టముగా 
చూడగలుగుటయు అనునది నేత్రములకే సంబంధించిన ధర్మములు. 
అట్టే చెవిటి తనము, మూగతనము మొదలైనవి (శ్రోత్రాదులకే సంబంధించిన 
ధర్మములు. కాని వానితో సర్వసాక్షియెన ఆత్మకు సంబంధము లేదు. 


ప్రాణ ధర్మములు 


ఉచ్చాాసనిశ్న్వాసవిజృంభణక్షుత్‌ 
ప్రస్పందనాద్యుత్కమణాదికాః క్రియాః | 
ప్రాణాదికర్మాణి వదంతి తజ్ఞాః 
ప్రాణస్య ధర్మావశనాపిపాసే ॥ 104 
ఉచ్వాస నిశ్చాసములు, ఆవులింత, తుమ్ము, అదరుట, ఉతమించుట 
మొదలైనవి (ప్రాణాదుల ధర్మములని తత్త్వవేత్తలు చెప్పుదురు. అట్లే 
క్షుత్సిపాసలు కూడ ప్రాణ ధర్మములే యగును. 


అహంకారము 
అంతఃకరణమేతేషు చన్షురాదిషు వర్ష్మణి । 
అహమిత్యభిమానేన తిష్టత్యాభాసతేజసా ॥ 105 


శరీరములో నేత్రాదులైన యింద్రియాదులందు అంతఃకరణము 
చిదాభాస తేజస్సుతో పరివ్యాష్తమై 'నేను నేను' అహంకారమును (ప్రకటించుచు 
నెలకొనియుండును. 


44 వివేక చూడామణి 


అహంకారస్స విజ్జేయః కర్తాభోక్తావి భిమాన్యయమ్‌ । 
సత్వాదిగుణయోగేన చావస్థాత్రయమశ్నుతే ॥ 106 
“కర్తను, భోక్తను, నేను-నేను' అను అభిమానమును (ప్రకటించు 
వృత్తి యేదో అదియే అహంకారమనబడును. ఈ యహంకారమే సత్తాది 
గుణముల సంపర్కము వలన మూడు అవస్థలను పొందుచుండును 
(1 సాత్షికాహంకారము 2. రాజసాహంకారము, 3. తామసాహంకారము) 


విషయాణామానుకూల్యే సుఖీ దుఃీ విపర్యయే । 
సుఖం దుఃఖం చ తద్ధర్మః సదానందస్య నాత్మనః ॥ 107 

ఈ యహంవృత్తి విషయములు అనుకూలించినప్పుడు సుఖమును, 
ప్రతికూలించినప్పుడు దుఃఖమును పొందుచుండును. సుఖదుఃఖాలు 
ఈ యహంకారమునకు సంబంధించిన ధర్మములే కాని నిత్యానంద 
స్వరూపమైన యాత్మకు సంబంధించినవి కావు. 


ఆత్మార్థమే (ప్రేమ 


ఆత్మార్థత్వేన హిప్రేయాన్‌ విషయో న స్వతఃప్రియః। 
స్వత ఏవ హి సర్వేషామాత్మా ప్రియతమోయతః ॥ 108 
విషయములు ఆత్మార్థములైనవి. అనగా ఆత్మ కొరకు ఉద్దిష్టములైనవి. 
కావుననే అవి ప్రియము అయినవి అగుచున్నవి. కాని సహజముగా 
వానికి ప్రియత్వము లేదు. కారణము ఏమనగా ఆత్మయే సహజముగా 
ఎల్లరకును ప్రియమైనది. 
తత ఆత్మా సదానందో నాస్య దుఃఖం కదాచన । 
యత్సుషుస్తా నిర్విషయ ఆత్మానందో9_నుభూయతే । 
శ్రుతిః ప్రత్యక్షమైతిహ్యమనుమానం చ జాగ్రతి ॥ 109 
కాబట్టి ఆత్మ సదా ఆనందరూపమైనది. దానికి దుఃఖానుభవము 
ఎన్నడును లేదు. కావుననే సుషుప్తియందు విషయముల తోడ సంబంధము 


వివేక చూడామణి 45 


లేకపోయినను ఆత్మానందము అనుభూతమగుచుండును. ఈ విషయమున 
శ్రుతిప్రమాణము, (ప్రత్యక్షప్రమాణము, ఐతిహ్య (ఇతిహాస) ప్రమాణము, 
అనుమాన ప్రమాణమును ఉండనే యున్నవికదా! 


మాయా నిరూపణము 
అవ్యక్తనామ్నీ పరమేశశక్తి 
రనాద్యవిద్యా త్రిగుణాత్మికా పరా। 
కార్యానుమేయా సుధియైవ మాయా 
యయా జగత్సర్వమిదం ప్రసూయతే ॥ 110 
అవ్యక్తము అనే పేరుతో వ్యవహరింపబడుచు, త్రిగుణాత్మికయె అనాది 
అవిద్యగా పరమేశ్వరుని పరాశక్తి యేది కలదో అదియే మాయ. దాని 
వలననే యీ జగత్తు అంతయు ఆవిర్భవించినది. బుద్దిమంతులైనవారు 
దీని కార్యమును బట్టి దీనిని అనుమానించి గుర్తింపగలరు. 
సన్నాప్యసన్నాప్యుభయాత్మికా నో 
భిన్నాప్యభిన్నాప్యుభయాత్మికా నో ॥ 
సాంగాప్యనంగాప్యుభయాత్మికా నో 
మహాద్భుతానిర్వచనీయ రూపా ॥ 111 
అది సత్తును కాదు. అసత్తును కాదు. సత్తు అసత్తులు రెండును 
కాదు. భిన్నమైనదియును గాదు. అభిన్నమైనదియును గాదు.భిన్నము 
అభిన్నము రెండును అయినదియును గాదు. అది అంగసహితమైనదియును 
గాదు. అంగరహితమైనదియును గాదు. అదియు, ఇదియు రెండును 
అయినదియును గాదు, అది పరమాద్భుతమైనది. అనిర్వచనీయమైనది. 
(ఇట్టిదియని చెప్పనలవికానిది) 
శుద్దాద్వయ బ్రహ్మవిబోధనాశ్యా 
సర్వభ్రమో రజ్ఞవివేకతో యథా । 


46 వివేక చూడామణి 


రజస్తమస్పత్వమితి ప్రసిద్దా 

జాని (=) 
గుణాస్తదీయాః  ప్రథితైస్స్వకారైః ॥ 112 
త్రాటిని జూచి సర్పము అని భ్రమించిన సందర్భమందు అది సర్పము 
కాదు. త్రాడు అన్న పరిజ్ఞానము కలుగుటతోడనే ముందు కలిగిన 
సర్పభ్రాంతి నివృత్తమై పోవును. అట్లే అద్వయము, విశుద్దమును అయిన 
(బ్రహ్మ పదార్థము యొక్క పరిజ్ఞానము కలుగుటతోడనే ఆ మహామాయ 
తొలగిపోవును. దానికి తమతమ కార్యముల మూలమున ప్రసిద్దిగన్న 
మూడు గుణములు ఉన్నవి. అవి 1.సత్యగుణము, 2. రజోగుణము, 


3.తమోగుణము. 
రజోగుణము 


విక్షేపశక్తీ రజసః క్రియాత్మికా 
యతః ప్రవృత్తి ప్రసృతా పురాణీ । 
రాగాదయో౭_ స్యాః ప్రభవంతి నిత్యం 
దుఃఖాదయో యే మనసో వికారాః ॥ 113 
(క్రియారూపమైన విక్షేపశక్తి రజోగుణమునకు సంబంధించినది. దాని 
వలననే సనాతన కాలమునుండియు సమస్త (క్రియలును సాగుచు 
వచ్చుచున్నవి. దానివలననే రాగాదులు, దుఃఖాదులును అగు 
మనోవికారములు ఉత్పన్నము లగుచుండును. 
కామః క్రోధో లోభదంభాద్యసూయా 
౭_హంకారేర్యామత్సరాద్యాస్తు 'ఘోరా;ః | 
ధర్మా ఏతే రాజసాః పుంప్రవృత్తిః 
యస్మాదేషా తద్రజో బంధహేతుః ॥ 114 
కామము, (క్రోధము, లోభము, దంభము, అసూయ, అహంకారము, 
ఈర్ష్య, మత్సరము మొదలైన ఘోరలక్షణములు అన్నియు రజోగుణము 
యొక్క ధర్మములు. ఈ రజోగుణములు మూలముననే జీవుడు కర్మలలో 


వివేక చూడామణి 47 


ప్రవృత్తుడు అగుచుండును. జీవునకు ఈ రజోగుణమే బంధనహేతువు 
అగును. 


తమోగుణము 
ఏషావృతిర్నామ తమోగుణస్య 
శక్తిర్యయా వస్త్యవభాసతే౭_న్యథా । 
సైషా నిదానం పురుషస్య సంస్ఫతేః 
విక్షేపశక్తేః (ప్రసరస్య హేతుః ॥ 115 
ఒక వస్తువును మజియొక వస్తువుగా (ప్రతీతమగునట్టు చేయుశక్తి 
తమోగుణము యొక్క ఆవరణశక్తి. ఇదియే పురుషుని (జనన మరణ 


రూపమైన) సంసారమునకు ఆదికారణము. విక్షేపశక్తి యొక్క (ప్రసారమునకు 
కారణమగునది కూడ ఇదియే. 


ప్రజ్ఞావానపి పండితోతి పి చతురో౭_ప్యత్యంత సూక్ష్మార్థదృక్‌ 
వ్యాలీఢస్తమసా న వేత్తి బహుధా సంబోధితోతి పి స్ఫుటమ్‌ | 
భ్రాంత్యారోపితమేన సాధు కలయత్యాలంబతే తద్గుణాన్‌ 
హంతాసౌ ప్రబలా దురంతతమసః శక్తిర్మహత్యావృతిః ॥ 116 

ఎంతటి బుద్దిమంతుడైనను, ఎంతటి పండితుడైనను, ఎంతటి 
చతురుడైనను, ఎంతటి సూక్ష్మార్థగ్రహణ సామర్థ్యము కలవాడైనను 
తమోగుణ(గస్తుడైన పురుషుడు ఒక వస్తువును చూచి దానియందు 
తాను ధభ్రాంతిచేత కల్పించుకొన్న వస్తువునే సత్యమని తలచును. దాని 
గుణములనే ఆ(శ్రయించును. కాని 'నాయనా! అది కాదు సత్యము, 
ఇది” యని ఎన్ని విధముల బోధించినను అతడు చెవిని బెట్టడు. జౌరా! 
దురంతమైన తమోగుణమునకు సంబంధించిన యీ మహత్తరమైన 
ఆవరణశ్రక్తి ఎంత (ప్రబలమైనది! 


48 వివేక చూడామణి 


అభావనా వా విపరీతభావనా 

౨_సంభావనా విప్రతిపత్తిరస్యాః । 
సంసర్గయుక్తం న విముంచతిధ్రువం 

విక్షేపశక్తిః  క్షపయత్యజస్రమ్‌ ॥ 117 

అభావన, విపరీతభావన, అసంభావన, దాని విప్రతిపత్తి - అనునవి 

యీ తమోగుణము యొక్క శక్తులు. ఇవి యీ గుణము యొక్క 
ఆవరణశక్తితో సంబంధము గల పురుషుని విడిచిపెట్టగలవు. విక్షేపశక్తి 
కూడ అతనిని నిరంతరము ఒకింత కూడ నిలుకడ కలుగనీయక 
విచలితుని జేసివేయుచునే యుండును. 

(బ్రహ్మము లేదు అనుభావమును గలిగించునది అభావన. నేనే 
శరీరమును" అను భావన విపరీతభావన. ఏదైన ఉన్నది అనుటలో 
కలుగు సందేహవృత్తియే అసంభావన. ఉన్నదా? లేదా? అనునట్టి 
సంశయవృత్తియే విప్రతిపత్తి, ప్రపంచ వ్యవహారమే మాయయొక్క విక్షేపశ్తి) 
అజ్ఞానమాలస్యజడత్య్వని ద్రా 

ప్రమాదమూఢత్వముఖాస్తమోగుణాః | 
ఏతై: ప్రయుక్తో న హి వేత్తి కించిత్‌ 
నిద్రాలువత్సంభవదేన తిష్టతి ॥ 118 
అజ్ఞానము, అలసత్వము, జడత్వము, నిద్ర, ప్రమత్తత, మూఢత్వము 
మొదలైనవి తమోగుణలక్షణములు. ఈ లక్షణములు గల పురుషుడు 
ఏమియు తెలిసికొనజాలడు. అతడు నిద్రామత్తుని వలెను, ఒక స్తంభము 
వలెను జడత్వము వహించివాడైయుండును. 


సత్త్వగుణము 


సత్త్వం విశుద్దం జలవత్తథాపి 
తాభ్యాం మిళిత్వా సరణాయ కల్పతే ॥ 


వివేక చూడామణి 49 


యత్రాత్మబింబః ప్రతిబింబితస్సన్‌ 
ప్రకాశయత్యర్క ఇవాఖిలం జడమ్‌ ॥ 119 
సత్ష్యగుణము నీటివలె విశుద్రమైనది. అయినను అది రజోగుణముతోను, 
తమోగుణముతోను గూడి పురుషుని సంసార బంధమునకు కారణము 
అగుచుండును. ఇందు ప్రతిబింబితమై ఆత్మబింబము సూర్యునివలె 
సమస్తజడ పదార్థములను (ప్రకాశింపజేయు చుండును. 
మిశ్రస్య సత్త్వస్య భవంతి ధర్మా- 
స్వమానితాద్యా నియమా యమాద్యాః ॥ 
శ్రద్దా చ భక్తిశ్చ ముముక్షుతా చ 
దైవీ. చ సంపత్తిరసన్నివృత్తిః ॥ 120 
అమానిత్వాదులు, యమనియమాదులు, (శ్రద్ద, భక్తి మోక్షాపేక్ష దైవీసంపద 
అసత్తు అయిన దానిని విడనాడుట 1 ఇవి మిశ్రమమైన సత్య్యగుణమునకు 
సంబంధించిన లక్షణములు (ధర్మాలు). 
విశుద్దసత్వస్య గుణాః ప్రసాదః 
స్వాత్మానుభూతిః పరమా ప్రశాంతి; । 
తృప్రిః ప్రహర్ష పరమాత్మనిష్టా 
యయా సదానందరసం సమృచ్చతి ॥ 121 
ప్రసన్నత, ఆత్మానుభవము, పరమశాంతి, తృప్తి (ప్రహర్షము, 
పరమాత్మయందు నిష్ట - ఇవి విశుద్దసత్త్య గుణము యొక్క లక్షణములు. 
ఈ గుణము వలన ముముక్షువు నిత్యానందరసమును పొందగలుగును. 


కారణ శరీరము 


అవ్యక్తమేతత్‌ త్రిగుడైర్షిరుక్తం 
తత్కారణం నామ శరీరమాత్మనః 


50 వివేక చూడామణి 


అకటా ఇకీ! CA 
సు ప్రిరేతస్య విభక్ష్యవస్థా 
ప్రలీన సర్వేంద్రియ బుద్ధి వృత్తిః ॥ 122 
ఈ విధముగా త్రిగుణాల నిరూపణము తోడ అవ్యక్తము వర్ణింపబడినది. 
ఇదియే ఆత్మయొక్క కారణ శరీరము. దీని అభివ్యక్తి దశ సుషుప్తి, 
అందు బుద్దియొక్కయు, ఇంద్రియములు యొక్కయు వృత్తులు అన్నియు 
విలీనములై పోవును. 
సర్వప్రకారప్రమితి ప్రశాంతి: 
బీజాత్మనావస్థితిరేవ  బుద్దేః | 
ఇ ం 
సుషుప్రిరేతస్య కిల ప్రతీతి: 
కించిన్న వేద్మీతి జగత్రసిద్దేః ॥ 123 
ఎందు సర్వవిధముల ప్రమ (జ్ఞానము) శాంతించిపోవునో, బీజరూపముగా 
బుద్ది నిలిచిపోవునో అది సుషుహ్యవస్థ. 'నాకు ఏమియు తెలియదు” 
అను ఉక్తి వలననే అది ప్రతీతమగును. 
అనాత్మనిరూపణము 


దేహేంద్రియ ప్రాణమనో£_ హమాదయః 
సర్వే వికారా విషయాస్సుఖాదయ: | 
వ్యోమాదిభూతాన్యఖిలం వ్ల విశ్వం 
అవ్యక్తపర్యంతమిదం హ్యనాత్మా ॥ 124 
దేహము, ఇంద్రియాలు, (ప్రాణములు, మనస్సు, అహంకారము మొదలైన 
వికారాలు అన్నియు, సుఖాదులైన సమస్త విషయములు, అకాశాదులైన 
సర్వభూతములు, అవ్యక్తపర్యంతముగా గల విశ్వమంతయు - ఇవి 
యన్నియు అనాత్మరూపములు. 
మాయా మాయాకార్యం సర్వం మహదాదిదేహపర్యంతమ్‌ । 
అసదిదమనాత్మకం త్వం విద్దిమురుమరీచికాకల్సమ్‌ ॥ 125 


వివేక చూడామణి 51 


మాయయు, మహత్తత్త్యము మొదలు దేహము పర్యంతముగా నున్న 
మాయ యొక్క సమస్త కార్యములును మరుభూమిలోని యెండమావివలె 
అసత్తు, అనాత్మకమును అయినవి యనుటను మరువవలదు. 


ఆత్మ నిరూపణము 


అథ తే సంప్రవక్ష్యామి స్వరూపం పరమాత్మనః । 
యద్విజ్ఞాయ నరో బంధాన్ముక్తః కైవల్య మచ్నుతే ॥ 126 
ఇప్పుడు నీకు పరమాత్మ స్వరూపమును వివరించుచున్నాను. అది 
విన్న మనుజుడు బంధవిముక్తుడై కైవల్యపదమును పొందును. 
అస్తి కశ్చిత్వయం నిత్యమహం (ప్రత్యయలంబనః । 
అవస్తాత్రయసాక్షీ సన్‌ పంచకోశవిలక్షణ: ॥ 127 
అ 
అహం (ప్రత్యయానికి ఆలంబనముగా ఏదియో ఒక నిత్యపదార్థము 


ఉన్నది. అది యవస్థలు మూడింటికిని సాక్షియై యుండుచు పంచకోశములకు 
అతీతముగా నుండును. 


యో విజానాతి సకలం జాగ్రత్స్వప్న సుషుప్తిషు । 
బుద్ధితద్వుత్తి సద్భావ మభావమహమిత్యయమ్‌ ॥ 128 
జా గ్రద్దశ, స్వ్పప్పదశ, సుషుప్తిదశ - అను ఈ మూడు దశలయందును 
అహంభావముతో స్థితుడై బుద్దియొక్కయు, దాని వృత్తులయొక్కయు 
భావమును, అభావమును (ఉండుటను, లేకపోవుటను) ఎవడు తెలిసి 
కొనుచుండునో- 
యః పశ్యతి స్వయం సర్వం యం న పశ్యతికశ్చన | 
యశ్చేతయతి బుద్ద్యాదిం న తు యం చేతయత్యయమ్‌ ॥ 129 
ఎవడు తాను స్వయముగా సర్వమును చూచుచుండునో, ఎవనిని 
ఎవ్వడును చూడజాలడో, ఎవడు బుద్దాదులను చైతన్యవంతములను 
జేయుచుండునో, ఆ బుద్దాదులు ఎవనికి చేతనను గలిగింపజాలవో - 


52 వివేక చూడామణి 


యేన విశ్వమిదం వ్యాప్తం యన్న వ్యాష్నోతి కించన । 
అభారూపమిదం సర్వం యంభాంతమనుభాత్యయమ్‌ ॥ 130 
ఎవని చేత ఈ సమస్తవిశ్వమును పరివ్యాప్తమయి యున్నదో, ఎవనిని 
ఏదియు పరివ్యాప్తము చేయజాలదో, ఎవడు భాసించిన మీదట 
ఆభాసరూపముగా సమస్తజగత్తును భాసించుచుండునో- 
యస్య సన్నిధిమాత్రేణ దేహేంద్రియమనోధియ: । 
విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరితా ఇవ ॥ 131 
ఎవని సన్నిధి మాత్రమున దేహము, ఇంద్రియములు మనస్సు, 
బుద్ది, (ప్రేరితములైనవానివలె తమ తమ _ విషయములందు 
ప్రవర్తిల్లుచుండునో- 
అహంకారాది దేహాంతా _విషయాళ్చ సుఖాదయః | 
వేద్యంతే ఘటవద్యేన నిత్యబోధస్వరూపిణా ॥ 132 
అహంకారము మొదలు దేహము వరకును ఉన్న సమస్త సుఖాది 
విషయములను ఏ జ్ఞానస్వరూపముద్వారా _ఘటతుల్యముగా 
తెలియవచ్చుచుండునో - 
ఏషో-ంతరాత్మా పురుషః పురాణో 
నిరంతరాఖండ సుఖానుభూతి: । 
సదైకరూపః ప్రతిబోధమాత్రో 
యేనేషితా  వాగసవళశ్చరంతి ॥ 133 
ఆ యీ ఆఖండానంద స్వరూపుడైన అంతరాత్మయే పురాణ పురుషుడు. 
అతడు సర్వదా యేకరూపుడు, బోధమాత్రుడు నగువాడు అతని ప్రేరణ 


చేతనే వాగాదులైన యింద్రియములు, (ప్రాణములు, (క్రియయులై 
చరించుచుండను. 


వివేక చూడామణి 53 


అతైవ సత్వాత్మని ధీగుహాయా 
మవ్యాకృతాకాశ ఉరుప్రకాశః । 
ఆకాశ ఉచ్చై రవివత్రకాశతే 
స్వతేజసా విశ్వమిదం |ప్రకాశయన్‌ ॥ 134 
ఈ సత్తాత్మయందు అనగా బుద్ధిరూపమైన గుహయందు ఉన్న 
అవ్యక్తాకాశమందు ఒక పరమ(ప్రకాశమయమైన యాకాశము సూర్యునివలె 
తన తేజస్సు చేత సమస్త జగత్తును ప్రకాశింపజేయుచు దేదీప్యమానముగా 
ప్రకాశించుచున్నది. 


జ్ఞాతా మనో9_హంకృతివి క్రియాణాం 
దేహేంద్రియ ప్రాణకృత క్రియాణామ్‌ । 
అయో-గ్నివత్తాననువర్తమానో 
న చేష్టతే నో వికరోతి కించన ॥ 135 
అది మనస్సంబంధమైన, అహంకారగతములైన వికారములను, శరీరము, 
ఇంద్రియ, ప్రాణముల క్రియలను ఎరుగగలదు. కాల్చబడిన యినుమును 
అనుసరించియుండు నగ్నివలె అది దానిని అనువర్తించు చుండియును 
కూడ ఇంచుకంతయు కర్మను చేయదు. ఎట్టి వికారమును పొందదు. 


న జాయతే నో మయతే న వర్హతే 
న క్షీయతే నో నికరోతి నిత్యః । 


విలీియమానే9_పి వపుష్యముష్మిన్‌ 
న లీయతే కుంభ ఇవాంబరం స్వయమ్‌ ॥ 136 
అది పుట్టదు, గిట్టదు, 'పెరుగదు, తరుగదు, ఎట్టి వికారమును 


పొందదు. అది నిత్యమైనది. శరీరము లయమును పొందినను కడవ 
పగిలిన పిమ్మట తద్గతమైన యాకాశమువలె లయమును పొందకుండును. 


54 వివేక చూడామణి 


ప్రకృతి వికృతి భిన్న శ్ళుద్దబోధస్వరూపః 
సదసదిదమశేషం భాసయన్నిర్విశేషః । 

విలసతి పరమాత్మా జాగదాదిష్వవస్థా 

స్వహమహమితి సాక్షాత్‌ సాక్షిరూపేణ _ బుద్దేః ॥ 137 

ప్రకృతి కంటెను, దాని వికారముల కంటెను భిన్నుడై, శుద్దజ్ఞాన 
స్వరూపుడైయుండు ఆ నిర్విశేష పరమాత్మ సత్తును, అసత్తును సర్వమును 
ప్రకాశింపజేయుచు జాగ్రదాద్యవస్థలయందు 'నేను నేను అను 
అహంభావముచేత సాక్షాత్తు బుద్దికి సాక్షిగా విరాజిల్లు చుండును. 
నియమితమనసా త్వం స్వమాత్మానమాత్మ 

న్యహమహమితి సాక్షాద్విద్ది _ బుద్దిప్రసాదాత్‌ । 
జనిమరణతరంగాపారసంసారసింధుం 

ప్రతర భవ _కృతార్జో బ్రహ్మరూపేణ సంస్థః ॥ 138 

సంయతచిత్తుడవై నీవు ఈ యాత్మను బుద్ది ప్రసన్నముగా నున్నవేళ 
“ఇది నేను' అని నీ యంతఃకరణమునందు (ప్రత్యక్షముగా అనుభవమునకు 
దెచ్చికొనుము. ఈవిధముగా జనన మరణరూపతరంగ సంకులమైన 


యీ యపార సంసారసము(ద్రమును తరించిపొము శ బ్రహ్మ రూపమందు 
నెలకొనియుండి కృతార్చ్జుడవు కమ్ము. 


అధ్యాసము 


అత్రానాత్మన్యహమితి మతిర్భంధ ఏషో-స్య పుంసః 
ప్రాప్తోం_ జ్ఞానాజ్ఞననమరణ క్లేశసంపాతహేతు: । 
యేనైవాయం వపురిదమసత్సత్యమిత్యాత్మబుద్ద్యా 
పుష్యత్యుక్షత్యవతి విషయైస్తంతుభిః కోశకృద్వత్‌ ॥ 139 
పురుషునకు ఆత్మ కాని వస్తువులయందు 'అహంజ= నేను' అను 
ఆత్మబుద్ధి కలుగుటయే జననమరణ రూపములగు క్లేశములను 


వివేక చూడామణి 55 


గలిగించునదియు, అజ్ఞానము వలన ్రాప్తమగునట్టిదియు నగు బంధనము. 
దీని మూలముగానే జీవుడు అసత్తగు ఈ శరీరమును సత్యమని యెంచి 
యిందు ఆత్మబుద్ది కలుగగా తంతువులతోడి (దారాలు) పట్టుపురుగువలె 
దీనిని పోషించుటకు, మార్దనము చేయుటకు, రక్షించుటకును 
ఇచ్చగించుచున్నాడు. 
ఆత్మస్మింస్తద్చుద్ధిః ప్రభవతి విమూఢస్య తమసా 
వివేకాభావాద్వై స్ఫురతి భుజగే రజ్ఞాధిషణా | 
తతో౭_నర్ధవ్రాతో నిపతతి సమాదాతురధిక 
స్తతోయో౭_సద్రాహః స హి భవతి బంధః శృణు సఖే ॥ 140 
విశేష మూఢత్వము గలవానికి తమోగుణము కారణముగానే, అది 
కాని దానియందు అది యను బుద్ది కలుగును. వివేకము లేకపోవుటచేతనే 
రజ్ఞావునందు సర్పబుద్ది కలుగుచున్నది. ఇట్టి బుద్ది గలవానిని అనేక 
విధముల అనర్హములు చుట్టుముట్టును. కాబట్టి ఓమిత్రమా! ఈ 
అసద్రాహమే (అసత్తును సత్యముగా భావించుటయే) బంధనము. 
అఖండనిత్యాద్వయ బోధ శక్యా 
స్ఫురంతమాత్మానమనంతవైభవమ్‌ | 
సమావృణోత్యావృతిశక్తి రేషా 
తమోమయీ రాహురివార్కబింబమ్‌ ॥ 141 
అఖండము, నిత్యము, అద్వయము నగు బోధశక్తివలన స్ఫురించునట్టి 
అఖండైశృర్య సంపన్నమైన యాత్మతత్త్యమును తమోమయమగు ఆవరణశశక్తి 
సూర్యమండలమును రాహువు 'క్రమ్మివేయు విధముగా (క్రమ్మివేయును. 


తిరోభూతే స్వాత్మన్యమలతరతేజోవతి పుమా 
ననాత్మానం మోహాదహమితి శరీరం కలయతి । 


తతః కామక్రోధప్రభృతిభిరముం బంధనగుణైః 
పరం విక్షేపాఖ్యా రజస _ ఉరుశక్తిర్యథయతి ॥ 142 


56 వివేక చూడామణి 


అత్యంత నిర్మలము, తేజోమయము నగు ఆత్మతత్త్యమును 
తిరోహితము (అదృశ్యము) కాగా పురుషుడు ఆత్మకంటె భిన్నమైన 
శరీరమును మోహవశమున 'నేను నేను” అని భావింప నారంభించును. 
అప్పుడు రజోగుణసంబంధమైన విక్షేపనామకమగు శక్తి కామ(క్రోధాదులను 
బంధనహేతువులగు గుణములచేత దానిని వ్యథితుని జేయనారంభించును. 


మహామోహగ్రాహ [గ్రసన గలితాత్మావగమనో 

ధియో నానావస్థాః స్వయమభినయంస్తద్గుణతయా । 
అపారే సంసారే విషయవిషపూరే జలనిధౌ 

నిమజ్ఞ్యోన్మజ్ఞ్యాయం భ్రమతి కుమతిః కుత్సితగతిః ॥ 143 

అప్పుడు ఈ జీవుడు కుమతియై, కుత్సితములైన గతులు కలవాడై 
విషయములను విషముతో నిండియున్న యీ మహాసంసార 
సము(ద్రమునందు మునుగుచు, తేలుచు మహామోహ మనెడు మొసలి 
బారికి జిక్కి ఆత్మజ్ఞానమంతరించిపోవగా బుద్ది, గుణములను 
అభిమానించువాడై తదీయములైన వివిధావస్థలను అభినయించుచు 
పరిభ్రమించుచుండును. 


భాను ప్రభాసాజ్ఞనితా భ్రపంక్తిః 
భానుం తిరోధాయ విజృంభతే యథా । 
ఆత్మోదితాహంకృతిరాత్మతత్త్యం 
తథా తిరోధాయ విజృంభతే స్వయమ్‌ ॥ 144 
సూర్యుని తేజస్సువలన ఆవిర్భవించిన మేఘపంక్తి యా సూర్యుని 
క్రమ్మివేయును. అట్లే ఆత్మనుండి యావిర్భూతమైన యహంకారము 
ఆ యాత్మనే యాచ్చాదించుచుండును. 


వివేక చూడామణి 57 
ఆవరణశక్తి - విక్షేపశక్తి 


కబళితదిననాధే దుర్దినే సాంద్రమేఘైః: 

వ్యథయతి హిమర్సుంరూవాయురు[గ్రో యథైతాన్‌ । 
అవిరతతమసాత్మన్యావృతే మూఢబుద్ధిం 

క్షపయతి బహుదుఃథైస్తీ వ్రవిక్షేప శక్తిః ॥ 145 

దినమంతయు ఆకాశము మేఘావృతమై యున్నచో ఆ దినము 
దుర్దినమనబడును. అట్టి దుర్షినమందు దట్టమైన మేఘములచేత సూర్యుడు 
ఆచ్చాదితుడైపోయిన వేళ దుస్సహమైన చలితో కూడిన తుఫాను గాలి 
యెల్లరను పీడించును. అట్లే నిరంతరము బుద్ది తమోగుణాచ్చన్నమైపోయిన 
వేళ మూఢ పురుషుని విక్షేపశక్తి వివిధములైన వ్యథలను గలిగించి పీడించును. 
ఏతాభ్యామేన శక్తిభ్యాం బంధః పుంసస్సమాగతః । 
యాభ్యాం విమోహితో దేహం మత్వాత్మానంభ్రమత్యయమ్‌ ॥ 146 

ఆవరణ శక్తి విక్షేపశక్తి యనబడు ఈ రెండు శక్తుల వలననే మానవునకు 
బంధనము ప్రాప్తించుచుండును. వీనివలననే మోహితుడై యతడు ఈ 
శరీరమునే ఆత్మగా భావించుకొని సంసారచక్రమందు చిక్కుకొని 
పరి(భ్రమించుచుండును. 

బంధ నిరూపణము 


బీజం సంసృతిభూమిజస్య తు తమో దేహాత్మధీరంకురో 
రాగః పల్లనమంబు కర్మ తు వపుః స్కంధో౭_సవః శాఖికాః | 

అగ్రాణీంద్రియసంహతిశ్చ విషయాః పుష్పాణి దుఃఖం ఫలం 
నానాకర్మసముద్భవం బహువిధం భోక్తాలిత్ర జీవః ఖగః ॥ 147 
ఈ సంసారమును ఒక మహావృక్షము అని భావించుకొన్నచో దానికి 


విత్తనము అజ్ఞానము. దేహమునే ఆత్మగా భావించుట అంకురము. 
అనగా మొలక. రాగము అనగా అనురక్తి ఆకులు. కర్మ నీరము. 


58 వివేక చూడామణి 


శరీరము (మ్రాను. ప్రాణములు శాఖలు, ఇంద్రియములు అ(గ్రభాగములు 
అనగా చివుళ్ళు. విషయములు పుష్పములు. దుఃఖమే ఫలము. అదియు 
నానావిధకర్మల వలన ఆవిర్భవించినది. జీవుడే ఆ ఫలము నారగించుపక్షి 
(సంసార వృక్షము అజ్ఞానుల విషయమై యిట్లు వర్లింపడినది. ఈ 
శ్లోకమందు ప్రయోగింపబడిన తు శబ్దము వలన తత్త్యవేత్తలకు నిదియే 
సత్ఫల వృక్షముగా (క్రింది శ్లోకము వలన (గ్రహింపదగును.) 
“ఆనందమూల గుణపల్లన తత్త్వశాకా 
వేదాంత పుష్పఫలమోక్ష రసాది పూర్ణమ్‌, 
చేతో విహంగ హరితుంగ తరుం విహాయ 
సంసారశుష్కవిటపేవద కిం రతో౭సి” | 
అజ్ఞానమూలో£_ యమనాత్మబంధో 
నైసర్గికోత_ నాదిరనంత ఈరితః 
జన్మాప్యయవ్యాధి జరాదిదుఃఖ 
ప్రవాహపాతం జనయత్యముష్య ॥ 148 
అజ్ఞానజనితమైన యీ అనాత్మబంధనము స్వాభావికము, అనాది, 
అనంతమునైనదని చెప్పబడినది. ఇదియే జీవునకు జనన-మరణ-జరా- 
వ్యాధిరూపమగు దుఃఖముల (ప్రవాహమును సృష్టించుచుండును. 


ఆత్మానాత్మ వివేకము 


నాస్రైర్న శస్రైరనిలేన వహ్నినా 
ఛేత్తుం న శక్యో న చ కర్మకోటిభిః | 
వివేకవిజ్ఞానమహాసినా వినా 
ధాతుః ప్రసాదేన సితేన మంజునా ॥ 149 
ఈ బంధనము విధాత యొక్క విశుద్దమైన కృప వలన ప్రాప్తించిన 
వివేకము, విజ్ఞానము అనెడు స్వచ్చము, మంజులమునగు మహాఖడ్గములచేత 


వివేక చూడామణి 59 


గాక మటీయే యితర శస్తాస్తములచేత గాని, వాయువు చేతను, 
వహ్నిచేతను గాని కోటానుకోట్ల కర్మకలాపముల చేత గాని ఖండించుటకు 
గాని నివర్తింపజేయుటకు గాని సాధ్యము కాదు. 


శ్రుతి ప్రమాణతైకమతేః స్వధర్మ 
నిష్టా తయైవాత్మవిశుద్దిరస్య | 
విశుద్దబుద్దేః పరమాత్మవేదనం 
తేనైవ సంసారసమూలనాశనమ్‌ ॥ 150 
ఎవనికి (శ్రుతి ప్రామాణ్యమందు దృఢమైన నిశ్చయబుద్ది యుండునో 
వానికే ధర్మ నిష్ట కలుగును. దాని వలననే వానికి చిత్తశుద్ది ప్రాప్తించును. 
చిత్తము శుద్దమై యున్నవానికే పరమాత్మ జ్ఞానము కలుగును. ఆ 
జ్ఞానము వలననే సంసారమను వృక్షము సమూలముగా నశించును. 
కోశైరన్నమయాద్ర్యైః: పంచభిరాత్మా న సంవృతోభాతి । 
నిజశక్తిసముత్ప్సన్నైః _శైవాలపటలైరివాంబు9_వాపీస్థమ్‌ ॥ 151 
అన్నమయకోశము మున్నగు కోశముల చేత నావరింపబడి యుండి 
యాత్మ, స్వశక్తిచేతనే ఆవిర్భవించిన నాచు మున్నగువాని సమూహము 
చేత కప్పబడిన నీటివలె పైకి భాసించకుండును. 
తచ్చెవాలాపనయే సమ్యక్‌ సలిలం ప్రతీయతే శుద్ధమ్‌ । 
తృష్టాసంతాపహరం సద్యః సౌఖ్యప్రదం పరంపుంసః ॥ 152 
పంచానామపి కోశానామపవాదే విభాత్యయం శుద్దః | 
నిత్యానందైకరసః ప్రత్యగ్రూపః పరస్స్వయంజ్యోతిః ॥ 153 
ఆ నాచు మున్నగువానిని పూర్తిగా తొలగించుటతోడనే మానవుల 
దప్పిక సంబంధమగు తాపమును హరించి తత్కాలమందే పరమ 
సుఖమును గలిగింపగల నీరము స్పష్టముగా గోచరింపసాగును. అట్టే 
అయిదు కోశములును తొలగించబడిన మీదట ఆ శుద్దము, నిత్యానందైకరస 
స్వరూపము, అంతర్యామి స్వయంపప్రకాశమునగు పరమాత్మ భాసించ 
నారంభించును. 


60 వివేక చూడామణి 


ఆత్మానాత్మనివేకః కర్తవ్యో బంధముక్తయే విదుషా । 
తేనైవానందీ భవతి స్వం విజ్ఞాయసచ్చిదానందమ్‌ ॥ 154 
బంధవిముక్తిని కోరి విద్యాంసుడైనవాడు ఏది ఆత్మ? ఏది యనాత్మ? 
అను వివేచనము చేయవలెను. ఆ వివేకము వలననే తనను సచ్చిదానంద 
రూపునిగా దెలిసికొని యతడు ఆనందమును పొందును. 
ముంజాదిషీకామివ దృశ్యవర్గాత్‌ 
ప్రత్యంచమాత్మానమసంగమక్రియమ్‌ । 
వివిచ్య తత్ర ప్రవిలాప్య సర్వం 
తదాత్మనా తిష్టతి యస్స ముక్తః ॥ 155 
ముంజుగడ్డి నుండి యీనెను వేర్చరచు విధముగా అసంగము, 
అ(క్రియము నగు ఆత్మను (ప్రత్యగాత్మను) దృశ్యవర్గమునుండి వేరుచేసి 
సర్వమును అందు లయమొనర్చి యెవడు ఆత్మ భావమునందు నెలకొని 
యుండునో అతడే ముక్తుడు. 


అన్నమయ కోశము 


దేహోల_యమన్నభవనోత న్నమయస్తు కోశః 
చాన్నేన జీవతి వినశ్యతి తద్విహీనః 
త్వక్‌ చర్మమాంసరుధిరాస్థిపురీషరాశి 
ర్నాయం స్వయం భవితుమర్హతి నిత్యశుద్దః ॥ 156 
అన్నము వలన ఆవిర్భవించినదగు ఈ శరీరమే అన్నమయకోశము. 
ఇది అన్నము వలననే జీవించును. అది లేకున్న నశించును. త్వక్కు, 
చర్మము, మాంసము, రుధిరము, ఎముకలు, మలము మున్నగువాని 
సమూహమగు నిది నిత్యశుద్ధమగు ఆత్మ కాజాలదు. 


పూర్వం జనేరపి మృతేరపి నాయమస్తి 
జాతః క్షణం క్షణగుణోల_ నియతస్వభావః | 


వివేక చూడామణి 61 


నైకో జడశ్చ ఘటవత్‌ పరిదృశ్యమానః 
స్వాత్మాకథం భవతి భావవికారవేత్తా ॥ 157 
ఇది జననమునకు ముందును లేదు. మృత్యువునకు పరమందును 
ఉండదు. ఇది క్షణములో పుట్టుకొని వచ్చునట్టిది. క్షణికమైన గుణము 
గలట్టిది. అస్థిరమైన స్వభావము కలది. అనేక తత్త్యముల సంఘాతమిది. 
ఇది జడమగునది. ఘటము (కడవ) వలె కానవచ్చునది. ఇది 
భావవికారములను ఎరుగగల మన యాత్మ ఎట్టు కాగలదు? 


పాణిపాదాదిమాన్‌ దేహో నాత్మ వ్యంగే౭_పి జీవనాత్‌ । 
తత్తచ్చక్తేరనాశాచ్చ న నియమో నియామకః ॥ 158 
కాలుసేతులు గల యీ శరీరము ఆత్మ కాజాలదు. ఏలయనగా 
అంగభంగమైనను తన శక్తి నశింపక పురుషుడు సజీవుడుగనే 
యుండుచున్నాడు. అంతియే కాదు. ఈ శరీరము నియమింపబడునది 
(శాసింపబడునది) ఏది శాసింపబడునో అది శాసించునట్టిదగు ఆత్మ 
యెట్టు కాగలదు? 
దేహతద్దర్మ తత్కర్మతదవస్థాదిసాక్షిణః । 
స్వత ఏవ _ స్వతస్సిద్దం తద్వైలక్షణ్యమాత్మన: ॥ 159 
దేహమునకు, దాని ధర్మమునకు, కర్మమునకు, దాని యవస్థలకును 
సాక్షియె యుండునది యగు ఆత్మ దానికంటె (ఆ దేహముకంటె) 
భిన్నమై వేరుగా ఉండునది యని స్వయముగనే తెల్లమగుచున్నది. 
శల్యరాశిర్మాంసలిప్తో మలపూర్గోత_తికశ్మల: | 
కథం భవేదయం  నేత్తా స్వయమేతద్విలక్షణః 1 160 
ఎముకల (ప్రోవై, మాంసపరిస్టతమై, మలపూరితమై, యత్యంత కుత్సితమై 
యుండునట్టి యీ దేహము తనకంటె భిన్నమై తనను 
తెలిసికొనగలుగునట్టిది యెట్లు కాగలదు? 


62 వివేక చూడామణి 


త్వజ్మాంస మేదో౭_స్థిపురీషరాశా 
నహంమతిం మూఢజనః కరోతి । 
విలక్షణం వేత్తి విచారశీలః 
నిజస్వరూపం పరమార్థభూతమ్‌ ॥ 161 
త్వక్కు, మాంసము, మేదస్సు (క్రొవ్వు), ఎముకలు, మలము అనువాని 
ప్రోవైన యీ శరీరమునందు మూఢజనులు మాత్రమే నేను అను బుద్దిని 
కల్పించుకొందురు. విచారణశీలుడైన పురుషుడు తన పారమార్థిక 
స్వరూపుమును దీనికంటె భిన్నమైనదనియే భావించును. 
దేహో౭_హమిత్యేవ జడస్య బుద్ది 
ర్రేహే చ జీవే విదుషస్వహంధీ: । 
వివేకవిజ్ఞానవతో మహాత్మనో 
బ్రహ్మాహమిత్యేవ మతిస్సదాత్మని ॥ 162 
జడులైన పురుషులకు దేహమందు 'ఈదేహమును నేను' అను 
అహంబుద్ది కలుగును. ఆ యహం బుద్ది విద్యావంతునకు జీవుని 
యందుండును. వివేకము, విజ్ఞానము గల మహాత్మునకు సత్యమైన 
ఆత్మయందే “నేను బ్రహ్మమును” అను అహంబుద్ది యుండును. 
అత్రాత్మబుద్దిం త్యజ మూఢబుద్దే 
త్వజ్మాంసమేదో౭_స్థిపురీషరాశౌ ॥ 
సర్వాత్మని బ్రహ్మణి నిర్వికల్పే 
కురుష్వ శాంతిం పరమాం భజస్వ ॥ 163 
ఓరి మూఢుడా! ఈ త్వక్కు, మాంసము, మేదస్సు (క్రొవ్వు), ఎముకలు, 
మలము మున్నగువాని సమూహమందు ఆత్మబుద్ధిని వీడి సర్వాత్ముడైన 
నిర్వికల్బబ్రహ్మమునందు  మా(త్రమే ఆత్మబుద్దిని కలిగియుండి 
పరమశాంతిని పొందుము! 


వివేక చూడామణి 63 
వివేకచూడామణి 63 


దేహేంద్రియాదావసతి (భ్రమోదితాం 
విద్వానహంతాం న జహాతి యావత్‌ । 
తావన్న తస్యాస్తి విముక్తివార్తా 
ప్యస్వేష వేదాంతనయాంతదర్శీ ॥ 164 
విద్వాంసుడైన పురుషుడు అసత్తు అయిన దేహేంద్రియాదికమందు 
(భ్రాంతిమూలకముగా గల్లిన అహంకార బుద్దిని వీడనంతవరకు అతడు 
ఎంత వేదాంత సిద్దాంతముల పారమును జూచినవాడైనను, వానికి 
మోక్షము కలుగునన్న మాటయే లేదు. 
ఛాయాశరీరే ప్రతిబింబగాత్రే 
యత్స్వప్నదేహే హృది కల్పితాంగే । 
యథాత్మబుద్దిస్తవ నాస్తి కాచిత్‌ 
జీవచ్చరీరే చ తథైవ మా౭స్తు ॥ 165 
ఛాయా (నీడ రూపంలో ఉన్న) శరరీమందు, (ప్రతిబింబరూప 
శరీరమునందు, మనస్సులో కల్పించుకొన్న శరీరమునందును నీకు 
ఆత్మబుద్ది ఎట్లు లేదో అట్లే సజీవ శరీరమందు కూడ ఉండరాదు. 
దేహాత్మధీరేన నృణామసిద్ద్యాం 
జన్మాదిదుఃఖ ప్రభవస్య బీజమ్‌ । 
యతస్తతస్వం జహి తాం ప్రయత్నాత్‌ 
త్యక్తేతు చిత్తే న పునర్భవాశా ॥ 166 
ఏల యనగా దేహాత్మ బుద్దియే అసద్బుద్ధి. అదియే మానవులకు 
జన్మాది దుఃఖములు గలుగుటకు కారణమగునది. కావున దానిని 


ప్రయత్నపూర్వకముగా వదలివేయుము. ఆ మిద్ది అవగతమైనప్పుడు 
జ న్న శంకకు తావుండదు. 
ఇక పునర్జన్మ కలుగునన్న 


64 వివేక చూడామణి 


ప్రాణమయకోశము 


కర్మేంద్రియెః పంచభిరంచితో-యం 
ప్రాణో భవేత్‌ ప్రాణమయస్తు కోశః । 
యేనాత్మవానన్నమయో౭._ న్నపూర్ణః 
ప్రవర్తతే౭ సౌ సకలక్రియాసు ॥167 
కర్మేంద్రియములు అయిదింటితోడను కూడిన యీ ప్రాణమే 
ప్రాణమయకోశ మనబడును. దానితో కూడిన యీ అన్నమయకోశము 
అన్నపూరితమై తృప్తిజెంది సమస్త కార్యములందును (ప్రవర్తిల్లును. 
నైవాత్మాపి ప్రాణమయో వాయువికారో 
గంతాగంతా వాయువదంతర్చహిరేషః । 
యస్మాత్కించిత్‌ క్వాపి న వేత్తీష్టమనిష్టం 
స్వం వా౭న్యం వా కించన నిత్యంపరతంత్రః ॥ 168 
ఈ ప్రాణమయకోశము కూడ ఆత్మకాదు. ఏలయనగా ఇది 
వాయువికారమైనది. వాయువువలెనే _ వెలికిపోవుచు, లోపలకు 
వచ్చుచునుండునది. మటీయు నిత్యము పరత(్రతమైనది. ఇది తన 
యిష్టమును, అనిష్టమును ఎరుగదు. స్వకీయమును ఎరుగదు. 
పరకీయమును ఎరుగదు. 


మనోమయకోశము 


జ్ఞానేంద్రియాణి చ మనశ్చ మనోమయస్సాత్‌ 
కోశో మమాహమితి _ వికల్పహేతు: | 
సంజ్ఞాదిభేదకలనాకలితో బలియాం 
స్తత్సూర్వకోశమభిపూర్య విజృంభతే యః ॥ 169 
జ్ఞానేంద్రియములు, మనస్సును కూడి మనోమయకోశము అగును. 


వివేక చూడామణి 65 
వివేకచూడామణి 65 


ఇది నేను, నాది యనునట్టి వస్తువికల్పములకు హేతుభూతమైనది. 
నామాది భేదముల వలన తెలియవచ్చును. ఇది బహు బలీయమైనది. 
పూర్వకోశములందు పరివ్యాప్తమై యుండును. 
పంచేంద్రెయెః పంచభిరేవ హోతృభిః 
ప్రచీయమానో విషయాజ్యధారయా । 
జాజ్వల్యమానో బహువాసనేంధనైః 
మనోమయాగ్నిర్హహతి ప్రపంచమ్‌ ॥ 170 
పంచేంద్రియములు అను అయిదుగురు హోతలచే, (హోమము 
చేయువారు) విషయములనెడు నేతి యాహుతుల చేత పెచ్చరిల్లజేయబడి 
వివిధములగు వాసనలు అను కట్టెలచేత ప్రజ్వరిల్లజేయబడునట్టి యీ 
మనోమయాన్ని సమస్త (ప్రపంచమును దగ్ధము జేసివేయును. (అనగా 
ఇంద్రియములు వాసనారూపమగు ఇంధనమును వెలిగించి ప్రకటించిన 
మనోమయాగ్ని యందు విషయములను ఎప్పుడు హోమము చేయునో 
అప్పుడు ఈ (ప్రపంచము అంతయు లయమైపోవును.) 
న హ్యస్త్యవిద్యా మనసో9_తిరిక్తా 
మనోహ్యవిద్యా భవబంధహేతుః । 
తస్మిన్‌ వినష్టే సకలం వినష్టం 
విజ్బంభితే£_స్మిన్‌ సకలం విజృంభతే ॥ 171 
మనస్సు కంటె భిన్నమైన అవిద్య యేదియును లేదు. మనస్సే 
భవబంధమునకు హేతుభూతమైన అవిద్య. అది నశించినచో సర్వము 
నశించి పోవును. అది విజృంభించినచో సర్వము (ప్రతీయమానము 
కాసాగును. 
స్వప్నేల_ర్థశూన్వ్యే సృజతి స్వశక్యా 
భోక్రాదివిశ్వం మన ఏవ సర్వమ్‌ | 
తదైవ జాగ్రత్యపి నో విశేష 
స్తత్సర్వ మేతన్మనసో విజృంభణమ్‌ ॥ 172 


910 Viveka Choodamani (Telugu)_Section_3_Front 


66 వివేక చూడామణి 


ఏ పదార్థమును లేని స్వష్టమందు మనస్సే స్వశక్తి చేత భోకృభోగ్యాది 
సమస్త వస్తు ప్రపంచమును రచించును. అట్లే జాగ్రద్దశయందు కూడ 
విశేషము ఏదియు నుండదు. కావున ఈ సర్వమును మనస్సు యొక్క 
విజృంభణమే. 


సుషుప్తికాలే మనసి ప్రలీనే 
నైవాస్తి కించిత్సకల ప్రసిద్దేః ॥ 
అతో మనఃకల్సిత ఏవ పుంసః 
సంసార ఏతస్య న వస్తుతోలి స్త్రి ॥ 173 
సుషుప్తికాలమందు మనస్సు లీనమైపోవును. ఆకారణమున ఆ 
సమయమున ఏ ప్రపంచమును ఉండదు అన్న విషయము ఎల్లరును 
ఎటీగినదే. కావున జీవునకు ఈ సంసారము మనస్సు యొక్క కల్పనా 
స్వరూపమే యగును. కాని వస్తుతః అది యున్నది కాదు. 


వాయునా నీయతే మేఘః పునస్తేనైవ నీయతే । 
మనసా కల్ప్యతే బంధో మోక్షస్తేనైవ కల్పతే ॥ 174 
మేఘము వాయువుచేత కావించబడును. మరల ఆ వాయువు చేతనే 
కొనిపోబడును. అట్లే మనస్సు బంధమును గల్పించును ఆ మనస్సే 
మోక్షమును కలుగజేయును. 
దేహాది సర్వవిషయే పరికల్ప్య రాగం 
బధ్నాతి తేన పురుషం పశువద్దుణేన | 
వైరస్యమత్ర విషవత్సు విధాయ పశ్చాత్‌ 
ఏనం  విమోచయతి తన్మన ఏవ బంధాత్‌ ॥ 175 
ఈ మనస్సే దేహాదులగు ఎల్ల విషయములందును రాగమును 
గల్పించి వాని మూలమున త్రాటితో పశువును వలె పురుషుని 
బంధించివేయును. పిమ్మట విషతుల్యములగు ఆ విషయములందు 
విరసత్వమును గలిగించి వానిని బంధవిముక్తుని గావించును. 


910 Viveka ౮౧౦౦6౫౫2౧1 (Telugu)_Section_3_Back 


వివేక చూడామణి 67 


తస్మాన్మనః కారణమస్య జంతోః 

బంధస్య మోక్షస్య చ వా విధానే 
బంధస్య హేతుర్మలినం రజోగుణ: 

మోక్షస్య శుద్ధం _ విరజస్తమస్కమ్‌ ॥ 176 

కాబట్టి జీవునకు బంధమును గాని, మోక్షమును గాని కలిగించుటకు 

కారణభూతమైనది మనస్సే. రజోగుణము చేత మలినమై యున్న దశలో 
ఇది బంధనమునకు కారణమగును. రజోగుణ, తమోగుణ విరహితమై 
శుద్దసత్త్య గుణమయమైయున్న దశలో మోక్షము గలిగించుటకు 
కారణభూతమగును. 


వివేకవైరాగ్యగుణాతిరేకాః 
శుద్దత్వమాసాద్య  మనోవిముక్వై । 
భవత్యతో బుద్దిమతో మముక్షో 
స్తాభ్యాం దృఢాభ్యాం భవితవ్యమగ్రే ॥ 177 
వివేకము, వైరాగ్యము తీవ్రతరములు కాగా శుద్దత్వమును పొందిన 
మనస్సు ముక్తికి కారణమగును. కాబట్టి మోక్షాపేక్ష గల బుద్దిమంతుడు 
తొలుత ఈ రెండింటిని (జ్ఞానవైరాగ్యములను) బలపరచుకొనవలెను. 


మనో నామ మహావ్యాఘో విషయారణ్యభూమిషు । 
చరత్యత్ర న గచ్చంతు సాధవో యే ముముక్షవః ॥ 178 
మనస్సు అను భయంకరమైన పెద్దపులి విషయముల అరణ్యమునందు 
సంచారము చేయుచున్నది. మోక్షము నపేక్షించు సాధుజనులారా! ఆ 
యెడకు వెడలకుడు! 
మనః ప్రసూతే విషయానశేషాన్‌ 
స్థూలాత్మనా సూక్ష్మతయా చ భోక్తుః । 
స్‌ 
శరీరవర్ణాశ్రమజాతిభేదాన్‌ 
గుణక్రియాహేతుఫలాని నిత్యమ్‌ ॥ 179 


68 వివేక చూడామణి 


మనస్సే భోక్త కొరకు నిత్యము స్టూలములు, సూక్ష్మములు నగు 
విషయములను, శరీరము, వర్షము, జాతి మున్నగు భేదములను, 
గుణము,క్రియ, హేతువు, ఫలము మున్నగువానిని పరికల్పన 
చేయుచుండును. 
అసంగచిద్రూపమముం విమోహ్య 

దేహేంద్రియప్రాణగుతైర్నిబధ్య । 
అహం మమేతి భమయత్యజస్రం 
మనః స్వకృత్యేషు ఫలోపభుక్తిషు ॥ 180 

అసంగము, చిద్రూపమునగు ఆత్మను మోహింపజేసి, దీనిని దేహము, 
ఇంద్రియములు, ప్రాణములు మున్నగు గుణముల చేత బంధించి 
యామనస్సే వీనిని నేను, నాది యను భావమును గలిగించి స్వకీయములైన 
కర్మలందు వాని ఫలానుభవములందును తగుల్కొనజేసి (జనన మరణ 
రూప సంసార చక్రమందు) త్రిప్తుచుండును. 
అధ్యాసదోషాత్పురుషస్య సంస్ఫతిః 

అధ్యాసబంధస్వృమునైవ కల్పిత: | 
రజస్తమోదోషనతోల_నివేకినో 
జన్మాదిదుఃఖస్య నిదానమేతత్‌ ॥ 181 

అధ్యాసదోషము కారణముగానే (అది కాని దానియందు అదియను 
భావన చేయుట అధ్యాస మనబడును) పురుషునకు జననమరణరూప 
సంసారము (ప్రాప్తమగుచుండును. ఈయధ్యాస బంధము ఈ మనస్సు 
చేత కల్పించడబడినదే. రజోగుణ తమోగుణ దోషపూరితుడు, 


వివేకహీనుడునగు పురుషునకు ఈ అధ్యాసదోషమే జన్మాది దుఃఖములు 
కలుగుటకు మూల కారణము. 


అతః _ ప్రాహుర్మనో£_ విద్యాం పండితాస్తత్వదర్శిన: | 
యేనైవ భ్రామ్యతే విశ్వం వాయునేవాభ్రమండలమ్‌ ॥ 182 


వివేక చూడామణి 69 


కావున తత్త్యద్రష్టలగు పండితులు మనస్సునే అవిద్యయని పేర్కొన్నారు. 
దాని మూలముననే వాయువుచేత మేఘమండలము వలె ఈ సమస్త 
విశ్వము త్రిప్పబడుచున్నది. 
తన్మనశ్ళోధనం కార్యం ప్రయత్నేన మముక్షుణా । 
విశుద్దే సతి చైతస్మిన్ముక్తిః కరఫలాయతే ॥ 183 
మోక్షాపేక్ష గలవాడు ఆ మనస్సును ప్రయత్నపూర్వకముగా శోధించి 
పరిశుద్ధము గావించుకొనవలెను. అది పరిశుద్ధమైన మీదట పురుషునకు 
ముక్తి కరతలామలకమగును. 
మోక్షైకసక్ష్యా విషయేషు రాగం 
నిర్మూల్య సంన్యస్య చ సర్వకర్మ | 
స్యవృద్దయా యః శ్రవణాదినిష్టో 
రజస్స్వభానం స ధునోతి బుద్దేః ॥ 184 
మోక్షాపేక్ష గలిగియుండి విషయముల యందలి ప్రీతిని నిర్మూలించుకొని, 
సర్వకర్మ పరిత్యాగము గావించి శుద్దమైన (శ్రద్ధ వహించి శ్రవణాదుల 
యందు తత్పరుడై యుండువాడు తన బుద్దిని పట్టియున్న 
రజోగుణమయమైన (చంచలమైన) స్వభావమును నశింపజేసికొన్న వాడగును. 


మనోమయో నాపి భవేత్సరాత్మా 
హ్యాద్యంతవత్వాత్సరిణామి భావాత్‌ 
దుఃఖాత్మకత్వాద్విషయత్వ హేతోః 
ద్రష్టా హి దృశ్యాత్మతయా న దృష్టః ॥ 185 
ఆది, అంతమును గలది, పరిణామలక్షణము గలది, దుఃఖాత్మకమైనది, 
విషయరూపమైనదియు అయిన కారణమున మనోమయకోశము కూడ 
పరాత్మ కాజాలదు. కారణము ఏమన ద్రష్ట(చూచువాడు) ఎన్నడును 
దృశ్యరూపమున చూడబడలేడు. 


70 వివేక చూడామణి 


విజ్ఞానమయకోశము 


బుద్దిర్చుద్దీంద్రియెస్సార్థం సవృత్తిః: కరృలక్షణ: | 
విజ్ఞానమయకోశః స్యాత్పుంసః సంసారకారణమ్‌ ॥ 186 
జ్ఞానేంద్రియములతోడ వృత్తియుక్తమై యున్న బుద్దియే కర్భ లక్షణముగల 
విజ్ఞానమయ కోశము. ఇది పురుషుని జననమరణరూప సంసారమునకు 
కారణమగునట్టిది. 
అనువ్రజచ్చిత్రతిబింబశక్తిః 
విజ్ఞానసంజ్ఞః ప్రకృతేర్వికారః ॥ 
జ్ఞాన క్రియావానహమిత్యజస్రం 
దేహేంద్రియాదిష్వభిమన్యతే భృశమ్‌ ॥ 187 
చిత్తమును, ఇం(ద్రియాదులను అనుగమించునట్టి చేతనము యొక్క 
'ప్రతిబింబశక్తి విజ్ఞానమను పేరు గల ప్రకృతిసంబంధమగు వికారము. 
అది 'నేను జ్ఞానము కలవాడను, (క్రియావంతుడను' అను నట్టి 
యభిమానమును దేహేంద్రియాదులయందు నిత్యము 
కలుగజేయుచుండును. 
అనాదికాలోలి యమహం స్వభావో 
సమస ఢా! 
జీవస్సమస్తవ్యవహారవో 
కరోతి కర్మాణ్యపి పూర్వవాసనః 
పుణ్యాన్యపుణ్యాన్యపి తత్ప్సలాని ॥ 188 
భుంక్తే విచిత్రాస్వపి యోనిషు వ్రజన్‌ 
ఆయాతి నిర్యాత్యథ ఊర్ష్యమేషః । 
అస్వైవ విజ్ఞానమయస్య జాగ్రత్‌ 
స్వప్నాద్యవస్థా సుఖదుఃఖభోగః ॥ 189 


వివేక చూడామణి 71 


దేహాదినిష్టాశమధర్మకర్మ 


గుణాభిమానం సతతం మమేతి । 
విజ్ఞానకోశోల యమతిప్రకాశః 
ప్రకృష్ణసాన్యిధ్యవశాత్సరాత్మనః ॥ 
అతో భవత్యేష ఉపాధిరస్య 
యదాత్మధీస్సంసరతి భ్రమేణ ॥ 190 
నేను అనునట్టి స్వభావము కల యీ విజ్ఞానమయకోశమే అనాది 
కాలీనుడగు జీవుడు. ఇతడు లోకసంబంధమగు వ్యవహారములను 
నిర్వహించువాడు. తన పూర్వవాసనను అనుసరించి యితడు 
పుణ్యపాపమయములైన కర్మలను ఎన్నిటినో ఆచరించుచు, వాని ఫలములను 
అనుభవించుచు విచిత్రములైన యోనులయందు పరిభ్రమించుచు ఒకప్పుడు 
(క్రిందకు, మజియొకప్పుడు మీదకు వచ్చుచు పోవుచు నుండును. జా(గ్రదవస్థ, 
స్వప్నావస్థ మున్నగు అవస్థలు, సుఖదుఃఖాది భోగములు, దేహాదులందు 
ఆత్మాభిమానము, ఆ(శ్రమాదుల ధర్మకర్మములు, గుణములకు 
సంబంధించిన అభిమానము, మమకారము మున్నగునవి యన్నియు 
ఈ విజ్ఞానమయకోశమునందే యుండును. ఇది యాత్మకు బహు 
చేరువగా నున్నది అగుటచేత మిక్కిలి ప్రకాశమయమైనది. కావున ఇది 
దీని యుపాధి. ఇందు (భ్రాంతి వశమున ఆత్మబుద్ధి వహించియే యితడు 
జననమరణ రూపసంసార చక్రమందు తగుల్కొనుచుండును. 


ఆత్మకు ఉపాధితోడ సంబంధము లేకుండుట 
యో౭యం విజ్ఞానమయ: ప్రాణేషు హృది స్ఫురత్వయంజ్యోతిః। 
కూటస్థస్సన్నాత్మా కర్తా భోక్తా భవత్యుపాధిస్థః ॥ 191 

స్వయం (ప్రకాశము, విజ్ఞానమయమునై హృదయము లోపల 
ప్రాణములందు స్ఫురించునట్టి తత్త్వము యేది కలదో అది కూటస్థమైన 


(నిర్వికారమైన) యాత్మయె యుండి కూడ ఉపాధివశమున కర్తయు, 
భోక్రయునగుచున్నది. 


72 వివేక చూడామణి 


స్వయం పరిచ్చేదముపేత్య బుద్దే 
స్తాదాత్మ్యదోషేణ పరం మృషాత్మనః । 
సర్వాత్మకస్పన్నపి వీక్షతే స్వయం 
స్వతః పృథక్ష్వేన మృదో ఘటానివ ॥ 192 
ఆ పరాత్ముడు మిథ్యాబుద్దిచేత పరిచ్చిన్నుడై _దానితోడ 
ఏకీభవించుటయను దోషము కారణముగా తాను సర్వాత్మకుడై యుండి 
కూడ మట్టినుండి పుట్టిన కడవయు మట్టియు ఒక్కటియే యైనను 
భిన్నముగా చూడబడు విధమున తన రూపమే యగుదానిని తనకంటె 
భిన్నముగా చూచుచున్నాడు. 
ఉపాధిసంబంధవశాత్సరాత్మా 
హ్యుపాధిధర్మా ననుభాతి తద్గుణః ॥ 
అయోవికారానవికారివహ్నివత్‌ 
సదైకరూపో౭_పి _పరస్స్వభావాత్‌ ॥ 193 
ఆ పరాత్ముడు స్వరూపము చేత సర్వదా ఏకరూపుడు. అయినను 
ఉపాధితో గల సంబంధము కారణముగా దాని గుణములతోడ 
గూడియున్నవానివలె ఉండి దాని ధర్మములతోనే ప్రకాశించుచుండును. 
ఎట్లనగా ఇనుము యొక్క విభిన్న స్వరూపాలలో వ్యాపించిన అవికారియగు 
నగ్ని వానితో సమానముగనే (ప్రకాశించుచుండును. 


ముక్తి యెట్లు కలుగును? 
శిష్య ఉవాచ 
భ్రమేణాప్యన్యథా వాస్తు జీవభానః పరాత్మనః | 
తదుపాధేరనాదిత్వాన్నానాదేర్నాశ ఇష్యతే ॥ 194 


శిష్యుడు ఇట్టు పలికెను - “గురుదేవా! భ్రాంతి చేత ననుడు లేక 
వేరు కారణము చేత ననుడు. ఎట్ట్లయిన నేమి? పరమాత్మకు జీవభావము 


వివేక చూడామణి 73 


ప్రాప్తించినది కదా! దాని యుపాధి యనాదియైనది కదా! అనాదియెన 
వస్తువునకు నాశము కలుగనేరదు కదా! 


అతో౭_స్య జీవభావోల పి నిత్యో భవతి సంస్ఫతిః । 
ననివర్తేత తన్మోక్షః కథం మే శ్రీగురో వద ॥ 195 
కాబట్టి యాత్మకు జీవభావము కూడ నిత్యమే యగును. అట్టి 


దశలో దీనికి జననమరణరూప సంసారచక్రము ఎన్నటికిని నివృత్తమగుట 
సంభవమే కాదు. అట్టి యెడ దీనికి మోక్షము ఎట్టు కలుగునో సెలవిండు!” 


ఆత్మ జ్ఞానమే ముక్తికి ఉపాయము 
శ్రీగురురువాచ 

సమ్యక్పృష్ణం త్వయా విద్వన్‌ సావధానేన తచ్చుణు । 
ప్రామాణికీ న భవతి భ్రాంత్యా మోహితకల్పనా ॥ 196 

గురువు ఇట్లు బదులు పలికెను - “వత్సా! నీవు బహుబుద్దిమంతుడవు. 
మంచి విషయమును అడిగితివి. సావధానమనస్కుడవై యాలకింపుము. 
చూడుము! మోహగగ్రస్తుడైన పురుషుడు (భ్రాంతివశమున జేసికొన్న కల్పన 
యెన్నడును ప్రామాణికము గాజాలదు. 
భ్రాంతిం వినా త్వసంగస్య నిష్కియస్యనిరాకృతేః | 
న ఘటేతార్థసంబంధో నభసో _ నీలతాదివత్‌ ॥ 197 

ఆకాశమునకు నీలత్వాది లక్షణములతోడ సంబంధము (భ్రాంతి 
మూలకమైనది గాక వాస్తవమైనది యెట్టు కాదో అట్లే సంగరహితము, 
క్రియారహితము, నిరాకారమునగు ఆత్మకు పదార్థములతోడ సంబంధము 
కూడ (భ్రాంతిమూలకమైనది కాని వాస్తవికమైనది కాదు. 
స్వస్య ద్రష్వర్షిర్గుణప్యా క్రియస్య 

ప్రత్యగ్నోధానందరూపస్య బుద్దేః 1 


74 వివేక చూడామణి 


భ్రాంత్యా ప్రాప్తో జీవభావో న సత్యో 
మోహాపాయే నాస్య్యవస్తుస్వభావాత్‌ ॥ 198 
సాక్షి గుణరహితము, (క్రియారహితము, ్రత్యగ్‌ జ్ఞానానంద 
స్వరూపమునగు ఆత్మయందు బుద్దియొక్క (భ్రాంతిచేతనే జీవభావము 
ప్రాప్తమైనది. అది వాస్తవికమైనది కాదు. ఏలయనగా అది అవస్తురూప 
మగుటచేత మోహము తొలగిన మీదట స్వాభావికముగానే ఉండదు. 
యావద్రాంతిస్తావదేవాస్య సత్తా 
మిథ్యాజ్ఞానోజ్బుంభితస్య _ ప్రమాదాత్‌ । 
రజ్ఞ్వాం సర్బో భ్రాంతికాలీన ఏవ 
భ్రాంతేర్నాశే నైవ సర్బో9_పి తద్వత్‌ ॥ 199 
(భ్రాంతి యున్నంతవరకు మా(త్రమే రజ్ఞవునందు సర్పము 
తోచుచుండును. (భ్రాంతి తొలగిపోయిన మీదట ఇకసర్పము గోచరము 
కాదు. అట్టే భ్రాంతి యున్నంతవరకు మాత్రము ప్రమాదవశమున 
మిథ్యాజ్ఞానమువలన (ప్రకటమైన యీ జీవభావము నిలిచియుండును. 
అనాదిత్వమవిద్యాయాః కార్యస్యాపి తథేష్యతే । 
ఉత్సన్నాయాం తు విద్యాయామావిద్యకమనాద్యపి ॥ 200 
ప్రబోధే స్వప్పవత్సర్వం సహమూలం వినశ్యతి । 
లోకములో అవిద్యయు, దాని కార్యము జీవభావమునకు అనాదిత్వముగా 
ఎన్నబడినది. కాని నిద్ర మేలుకొన్న మీదట స్వప్న(ప్రపంచ మంతయు 
సమూలముగా ఎట్టు లుప్తమైపోవునో అట్టే జ్ఞానోదయమైన మీదట 
అవిద్యాజనితమైన జీవభావము అంతరించిపోవును. 
అనాద్యపీదం నో నిత్యం ప్రాగభావ ఇతిస్సుటమ్‌ ॥ 201 
అనాదేరపి విధ్వంసః ప్రాగభావస్య  వీక్షితః | 
ఈ జీవభావము అనాదియైనను (ప్రాగభావమువలె నిత్యము కాదు. 
ఏలయనగా అనాదియైన (ప్రాగభావము కూడ ధ్వంసమగుట చూడబడినది. 


వివేక చూడామణి 75 


వివేకచూడామణి 
యద్చుద్ధ్యుపాధిసంబంధాత్పరికల్పిత మాత్మని ॥ 202 


జీవత్వం న తతో౭న్యత్తు స్వరూపేణ విలక్షణమ్‌ । 
సంబంధః స్వాత్మనో బుద్ధ్యా మిథ్యాజ్ఞానపురస్సరః ॥ 203 
వినివృత్తిర్భవేత్తస్య సమ్యగ్‌జ్ఞానేన _ నాన్యథా | 
బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం సమ్యగ్‌ జ్ఞానం శ్రుతేర్మతమ్‌ ॥ 204 
బుద్దిరూపమైన యుపాధితోడి సంబంధము వలన ఆత్మయందు ఏ 
జీవభావము పరికల్పితమైనదో అది స్వరూపము (ఆత్మకంటె) కంటె 
విలక్షణమైనది కాదు. భిన్నమైనది కాదు. బుద్దితోడ ఆత్మకు ఈ 
సంబంధము మిథ్యాజ్ఞాన మూలకమైనది. ఇది తగిన విధముగా జ్ఞానము 
కలిగినప్పుడే నివృత్తము కాగలదు. కాని మటీయొక విధముగా కాదు. 
(బ్రహ్మము, ఆత్మయు ఒక్కటియే అనునట్టి జ్ఞానమే వాస్తవికమైన జ్ఞానము 
అన్నది (శ్రుతి సిద్దాంతము. (కాబట్టి బ్రహ్మాత్మైక్య జ్ఞానము కలుగుట 
వలన జీవభావము అంతరించును.) 
తదాత్మానాత్మనోస్సమ్యగ్వివేకేనైన సిద్ద్యతి ॥ 
తతో _వినేకః _ కర్తవ్యః ప్రత్యగాత్మసదాత్మనోః ॥ 205 
ఆత్మ ఏది? అనాత్మ యేది? అనునట్టి వివేకము తగిన విధముగా 
కలిగినప్పుడే ఆ (బ్రహ్మాత్మైక్య జ్ఞానము సిద్ధించును. కావున ప్రత్యగాత్మ, 
మిథ్యాత్మలను గూర్చి చక్కగా వివేచనము చేయవలెను. 
జలం సంకవదత్యంతం పంకాపాయే జలం స్ఫుటమ్‌ 1 
యథా భ్యాతి తథాత్మాపి దోషాభావే స్ఫుట ప్రభః ॥ 206 
మిక్కిలిగా బురదతో కూడిన నీరు ఆ బురద (క్రిందకు దిగిపోవుటతో 
స్వచ్చముగా భాసించును. అట్టే దోషరహితమైనప్పుడు ఆత్మ కూడ 
స్పష్టముగా ప్రకాశింపనారంభించును. 


76 వివేక చూడామణి 


అసన్నివృత్తౌ తు సదాత్మనా స్సుటం 
ప్రతీతిరేతస్య _ భవేత్రతీచః । 
తతో నిరాసః కరణీయ ఏవా 
సదాత్మనః సాధ్వహమాదివస్తునః ॥ 207 
సత్యమైన ఆత్మను గూర్చి విచారణ చేయగా అసత్తు నివృత్తమైన 
మీదట ఈ ప్రత్య (అంతరికమైన) గాత్మ స్పష్టముగా ప్రతీతము కాసాగును. 


కావున అహంకారము ఆదిగాగల అసదాత్మలను తగిన విధముగా 
నిరసించవలెను. 


అతో నాయం పరాత్మా స్యాద్విజ్ఞానమయశబ్దభాక్‌ 
వికారిత్వాజ్ఞడత్వాచ్చ పరిచ్చిన్నత్వహేతుతః | 
దృశ్యత్వాద్వభిచారిత్వాన్నానిత్యో నిత్యో ఇష్యతే ॥ 208 
కావున విజ్ఞానమయము అను శబ్దము చేత పేర్కొనబడునట్టి యీ 
విజ్ఞానమయకోశము కూడ వికారియు జడమును. పరిచ్చిన్నము, దృశ్యము, 
వ్యభిచారియు నైన కారణమున పరాత్మ కాజాలాదు. (ఏలయనగా ఇది 
అనిత్యమైనది.) అనిత్యవస్తువు ఎన్నడును నిత్యము కాజాలదు. 


ఆనందమయ కోశము 


ఆనంద ప్రతిబింబచుంబితతనుర్వృత్తిస్తమోజ్బంభితా 
స్యాదానందమయ: ప్రియాదిగుణకః స్వేస్టార్థలాభోదయః । 
పుణ్యాస్యానుభవే విభాతి కృతినామానందరూపస్వ్వ్యయం 
భూత్వా నందతి యత్ర సాధు తనుభృన్మాత్రః ప్రయత్నం వినా ॥ 209 
ఆనందస్వరూపమగు ఆత్మయొక్క (ప్రతిబింబముచేత చుంబితమై 
తమోగుణము వలన (ప్రకటమైన వృత్తి ఆనందమయకోశము. అది 
(ప్రియము, మోదము, ప్రమోదము) గుణములు మూడింటితోను 
కూడియున్నది. తన యభీష్టపదార్థము ప్రాప్తమైనప్పుడు (ప్రకటమగును. 
పుణ్యకర్మలు పరిపక్సములు అయినప్పుడు దాని ఫలరూపమగు సుఖమును 


వివేక చూడామణి 77 


అనుభవించు వేళ భాగ్యశాలులైన పురుషులకు స్వయముగనే యీ 
యానందమయకోశము అనుభూతమగును.  తన్మూలమున 
దేహధారులయిన జీవులు అందరు అప్రయత్నముగనే అమితానందమును 
పొందుదురు. 
ఆనందమయ _ కోశస్య _ సుషుప్తా స్ఫూర్తిరుత్కటా | 
స్వప్నజాగరయోరీషదిష్టసందర్శనాదినా ॥ 210 

ఆనందమయకోశము యొక్క ఉత్కటమైన (ప్రతీతి సుషుప్తి దశయందే 
ప్రాప్తించును. జాగ్రదవస్త్టయందు, _ స్వష్నదశయందును కూడ 
ఇష్టవస్తుదర్శనాదుల మూలమున దాని (ప్రతీతి ఒకింత కలుగవచ్చును. 
వైవాయమానందమయ: పరాత్మా 

సోపాధికత్వాత్‌ ప్రకృతేర్వికారాత్‌ । 
కార్యత్వహేతోః సుకృతక్రియాయా 
వికారసంఘాతసమాహితత్వాత్‌ ॥ 211 

ఈ ఆనందమయకోశము కూడ పరాత్మ కాజాలదు. కారణము 
ఏమనగా అది ఉపాధియుక్తమైనది. ప్రకృతి వికారమైనది. పుణ్యకర్మల 
క్రియాస్వరూపమగునది. ప్రకృతి వికారముల సమూహమును (శరీరమును) 
ఆ(శయించియుండునది. 
పంచానామపి కోశానాం నిషేధే యుక్తితః శ్రుతేః | 
తన్నిషేధావధిస్సాక్షీ బోధరూపో9_వశిష్యతే ॥ 212 

(శ్రుతికి అనుకూలములైన యుక్తులతో 'ఇది ఆత్మకాదు. ఇదియు 
కాదు" అని పంచకోశములను నిషేధించుకొనుచు పోగా ఆ నిషేధముల 
అవధియందు సాక్షియు బోధరూపము నగు ఆత్మ మిగులును. 


యో9_యమాత్మా స్వయంజ్యోతిః పంచకోశవిలక్షణ: । 
అవస్థాత్రయసాక్షీ సన్నిర్వికారో  నిరంజనః | 
సదానంద స్ప విజ్జేయః స్వాత్మత్వేన విపశ్చితా ॥ 213 


78 వివేక చూడామణి 

ఈ విధముగా స్వయంప్రకాశమై అన్నమయాది పంచకోశములకన్న 
భిన్నమై జాగ్రత్‌ స్వష్ష సుషుస్తలనబడు మూడు అవస్థలకును సాక్షియైయుండి 
కూడ నిర్వికారముగా, నిర్మలముగా నిత్యానంద స్వరూపమై వెలుగొందు 
నాత్మ యేది కలదో దానినే విద్వాంసుడగువాడు తన వాస్తవికాత్మ 


యని యెరుగవలెను.” 
ఆత్మ స్వరూప విషయకమగు ప్రశ్నము 
శిష్య ఉవాచ 

మిథ్యాత్వేన నిషిద్దేషు కోశేప్వేతేసు పంచసు । 
సర్వాభావం వినా కించిన్న పశ్యామ్యత్ర హేగురో । 
విజ్జేయం కిము వస్వ్వస్తి స్వాత్మనాత్ర విపళ్చితా ॥ 214 

శిష్యుడు ఇట్టు పలికెను - “ఓ గురుదేవా! ఈ పంచకోశములను 
ఇది మిథ్య. ఇది మిథ్యయని నిషేధించుచూ పోయిన మీదట సర్వాభావము 
తప్ప నాకు వేటేదియు వ్యక్తమగుట లేదు. అట్టి యెడ బుద్ధిమంతుడు 
ఏ వస్తువును తన యాత్మ యని గుర్తింపగలుగును?” 


ఆత్మ స్వరూప నిరూపణము 


శ్రీ గురురువాచ 
సత్యముక్తం త్వయా విద్వన్‌ _నిపుణో-సి విచారణే । 
అహమాదివికారాస్తే తదభావోల_యమస్యను ॥ 215 


గురువు ఇట్టు బదులు చెప్పెను - “ఓయి విద్యావంతుడా! నీవు 
నిజము చెప్పుచున్నావు? విచారణము చేయుటలో నిపుణుడవు. 
అహంకారాదులు ఎట్టు నీ వికారములో అట్టే వాని యభావము కూడ 
వికారమే. 

సర్వే యేనానుభూయంతే యస్వ్వయంనానుభూయతే। 
తమాత్మానం వేదితారం విద్దిబుద్ద్యా సుసూక్ష్మయా ॥ 216 


వివేక చూడామణి 79 


దేని చేత సర్వము అనుభవింపబడుచున్నదో, ఏది స్వయముగా 
తాను అనుభవింపబడదో ఆ సర్వసాక్షి యగుదానినే నీయాత్మ యని 
అతి సూక్ష్మమైన బుద్దితో ఎరుగుము. 


తత్సాక్షికం భవేత్తద్యద్యేనానుభూయతే । 
కస్యాప్యననుభూతార్జే సాక్షిత్వం నోపయుజ్యతే ॥ 217 
ఏది యేది దేనిదేని చేత అనుభవింపబడునో అది యెల్ల దాని 


సాక్షిత్వమందే సాగుచుండును. అనుభూతము కాని పదార్థము విషయమున 
ఎవరి (దేని) సాక్షిత్వమునూ ఉపయుక్తము కాదు. 


అసౌ స్వసాక్షికో భావో యతస్స్వేనానుభూయతే ॥ 

అతః పరం స్వయం సాక్షాత్‌ ప్రత్యగాత్మా నచేతరః ॥ 218 
ఈ ఆత్మ తనకు తానే సాక్షి, ఏలయనగా ఇది తనంత తానుగానే 

అనుభూతమగును. కావున దీనికి అతీతముగా సాక్షాత్తు స్వకీయమగు 

అంతరాత్మ వేరేదియు లేదు. 


జాగ్రత్స్వప్నసుషుప్తేషు స్ఫుటతరం యో౭సౌ సముజ్బంభతే 
ప్రత్యగ్రూపతయా సదాహమహమిత్యంత: స్ఫురన్నైకధా 
నానాకారవికారభాగిన ఇమాన్‌ పశ్యన్నహంధీముఖాన్‌ 
నిత్యానందచిదాత్మనా స్ఫురతి తం విద్ధి స్వమేతం హృది ॥ 219 

జా(గ్రత్స్వప్పసుషుప్తు లనబడు ఈ మూడు అవస్థలయందును ఏది 
అంతఃకరణము లోపల సర్వదా 'అహం అహం' (నేను) అను రూపమున 
అనేక విధముల స్ఫురించుచు (ప్రత్యగ్రూపముగా స్పష్టముగా భాసించు 
చుండునో, అహంకారమాదిగా (ప్రకృతికి సంబంధించిన నానావిధ 
వికారములను సాక్షిమాత్రముగా చూచుచు చిదానందరూపముగా 
స్ఫురించుచుండునో దానినే నీవు నీ యంతఃకరణమందు వెలుగొందు 
నీయాత్మయని యెజుగుము. 


80 వివేక చూడామణి 


ఘటోదకే బింబితమర్కబింబమ్‌ 
ఆలోక్య మూఢో రవిమేన మన్యతే । 
తథా చిదాభాసముపాధిసంస్థం 
భ్రాంత్యాహమిత్యేవ జడో£_భిమన్యతే ॥ 220 
కడవలోని నీటియందు ప్రతిబింబితమైన సూర్యుని ప్రతిబింబమును 
గాంచి మూఢుడగు జనుడు అదియే సూర్యుడని భావించును. అట్లే 
ఉపాధిగతమైన చిదాభాసమును అజ్ఞానియగు పురుషుడు (భ్రాంతివశమున 
అదియే తన యాత్మయని భావించును. 
ఘటం జలం తద్గతమర్కబింబం 
విహాయ సర్వం వినిరీక్ష్యతే౭ ర్క: । 
తటస్థ ఏకత్రితయావభాసకః 
స్వయంప్రకాశో విదుషా యథా తథా ॥ 221 
దేహం ధియం చిత్రతిబింబమేతం 
విసృజ్య బుద్దా నిహితం గుహాయామ్‌ । 
ద్రష్టారమాత్మానమఖండబోధం 
సర్వప్రకాశం సదసద్విలక్షణమ్‌ 1 222 
నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మమ్‌ 
అంతర్చహిచ్ళూన్యమనన్యమాత్మన: | 
విజ్ఞాయ సమ్యక్‌ నిజరూపమేతత్‌ 
పుమాన్‌ విపాప్మా విరజో విమృత్యుః ॥ 223 
విద్వాంసుడైన పురుషుడు కడవ, జలము, అందలి ప్రతిబింబము - 
వీని నన్నిటిని కాదని వీనిని ప్రకాశింపజేయువాడు, వీనికంటె భిన్నముగా 
నున్నవాడు, స్వయం(ప్రకాశరూపుడు నగు సూర్యునే చూచును. అట్టే 
దేహము, బుద్ది, చిదాభాసము - అను ఈ మూడింటిని వీడి బుద్దిగుహలో 
నున్న సాక్షిరూపమగు ఈ యాత్మను అఖండబోధస్వరూపునిగా, 


వివేక చూడామణి 81 


సర్వ(ప్రకాశకునిగా, సత్తు, అసత్తులు రెండింటికంటెను భిన్నమైన వానినిగా, 
నిత్యునిగా, విభునిగా, సర్వగతునిగా, సూక్ష్మరూపునిగా, బాహ్యాభ్యంతర, 
భేదరహితునిగా, తనకంటె సర్వవిధముల అభిన్నునిగా, దీనినే (ఈ 
యాత్మనే) తన నిజరూపముగా నెటిగి పురుషుడు పాపరహితుడు, 
నిర్మలుడు, అమరుడు అగును. 


విశోక ఆనందఘనో విపశ్చిత్‌ 
స్వయం కుతళ్చిన్న బిభేతి కళ్ళిత్‌ । 
నాన్యో-స్తి పంథా భనబంధమురక్తేః 
వినా స్వతత్స్వావగమం ముముక్షోః ॥ 224 
అత్యంత బుద్దిమంతుడగు ఆ పురుషుడు శోకరహితుడు, 
ఆనందమయస్వరూపుడు అయిన కారణమున ఎన్నడు దేనివలన భయము 
జెందడు. మోక్షాపేక్ష గల పురుషునకు ఆత్మతత్తజ్ఞానము తప్ప సంసారబంధ 
విముక్తికి వేటు మార్గము లేదు. 
బ్రహ్మాభిన్నత్వ విజ్ఞానం భవమోక్షస్య కారణమ్‌ । 
యేనాద్వితీయమానందం బ్రహ్మ సంపద్యతే బుధైః ॥ 225 
(బ్రహ్మకు, ఆత్మకు నడుమ అభేదజ్ఞానమే భవబంధ విముక్తికి కారణము. 
దానివలన బుద్దిమంతుడైన పురుషుడు అద్వితీయానంద స్వరూపమగు 
(బ్రహ్మపదమును పొందును. 


బ్రహ్మభూతస్తు సంస్పత్మై _ విద్యాన్నానర్తతే పునః | 
విజ్ఞాతన్యనుతః సమ్య(గ్ట హ్మాభిన్నత్వమాత్మనః ॥ 226 
(బ్రహ్మీ భావమును పొందిన మీదట విద్వాంసుడైన పురుషుడు ఇక 
జననమరణరూపమగు సంసార చక్రములో పడడు. కాబట్టి ఆత్మకు 
(బ్రహ్మము తోడనున్న అభేదమును చక్కగా తెలిసికొనవలెను. 
సత్యం జ్ఞానమనంతం (బ్రహ్మ విశుద్దపరంస్వతస్సిద్దమ్‌ । 
నిత్యానందైకరసం ప్రత్యగభిన్నం నిరంతరంజయతి ॥ 227 


82 వివేక చూడామణి 


(బ్రహ్మ సత్యము, జ్ఞానస్వరూపము. అనంతమును అయినది. అది 
శుద్దము, పరము, స్వతస్సిద్దము, నిత్యము, కేవలమును ఆనంద స్వరూపము, 
ప్రత్యక్కు, (అంతరతమము) అభిన్నము, నిరంతరమును ఉన్నతిశాలియు 
నగునది. 


బ్రహ్మమునకు, జగత్తునకు ఏకత్వము 


సదిదం పరమార్వైతం స్వస్మాదన్యస్య _ వస్తునో౭౬భావాత్‌ । 
న హ్యన్యదస్తి కించితృమ్యక్పరమార్ధతత్వబోధే హి ॥ 228 
ఈ పరమాద్వైతమే ఒక సత్యపదార్థము. ఏలయనగా ఈ స్వాత్మ 
పదార్థము కంటె భిన్నమైన వస్తువేదియు లేదు. ఈ పరమార్ధతత్త్యము 
సమగ్రముగా తెలియవచ్చిన మీదట ఇక అన్యపదార్థము ఏదియు నుండదు. 
యదిదం సకలం విశ్వం నానారూపంప్రతీతమజ్ఞానాత్‌ । 
తత్సర్వం బ్రహ్మైవ ప్రత్యస్తాశేషభావనాదోషాత్‌ ॥ 229 
అజ్ఞాన కారణముగా నానావిధములుగా గోచరించుచున్న యీ 
విశ్వమంతయు సమస్తభావనాదోషరహితమైన (బ్రహ్మమే. అనగా నిర్వికల్ప 
(బ్రహ్మమే. 
మృత్కార్యభూతో8 పి మృదో న భిన్నః 
కుంభో9 _స్తి సర్వత్ర తు మృత్స్వరూపాత్‌ । 
న కుంభరూపం పృథగస్తి కుంభః 
కుతో మృషాకల్పితనామమాత్రః ॥ 230 
మట్టి యొక్క కార్యమైనను కడవ దానికంటె భిన్నమైనది కాదు. 
ఏలయనగా ఎల్ల వంకలనుండియు మృత్తికా స్వరూపమైన కారణముగా 


కడవ రూపము మృత్తికంటె భిన్నమైనది కాదు. కాబటి మట్టియందు 
కల్పితమైన నామమాత్రపు కడవకు వేరుగా సత్తా యెక్కడ ఉన్నది? 


వివేక చూడామణి 83 


కేనాపి మృద్భిన్నతయా స్వరూపం 
ఘటస్య సందర్భయితుం న శక్యతే । 
అతో ఘటః కల్పిత ఏన మోహాత్‌ 
మృదేవ సత్యం పరమార్థభూతమ్‌ ॥ 231 
మట్టికంటె భిన్నముగా కడవకు రూపమేదియు లేదు. కావున కడవ 
యొక్క రూపము అజ్ఞానము చేత కల్పితమైనది. నిజమరయగా సత్యమైనది 
తత్యస్వరూపమగునది మృత్తికయే. 
సద్రహ్మకార్యం సకలం సదైవ 
తన్మాత్రమేతన్న తతోల_న్యదస్తి | 
అస్తీతి యో వక్తి న తస్య మోహో 
వినిర్ణతో నిద్రితవత్రజల్పః ॥ 232 
(అట్లే) సదహ్మము యొక్క కార్యమగు ఈ సమస్తప్రపంచము 
సత్స్వరూపమే యగును. ఏలయనగా ఇది యంతయు అదియే. దానికంటె 
భిన్నమైన దేదియును లేదు. దానికంటె భిన్నమైనది ఏదియో యున్నదను 


వాని మోహము తొలగలేదన వలయును. అట్టివాని మాట నిద్రపోవువాని 
ప్రేలాపన వంటిది. 


బ్రహ్మైవేదం విశ్వమిత్యేవ వాణీ 
శ్రౌతీ బ్రూతే౭_థర్వనిష్థా వరిష్టా । 
తస్మాదేతద్రహ్మమాత్రం హి విశ్వం 
నాధిష్టానాద్భిన్నతారోపితస్య ॥ 233 

ఈ విశ్చమంతయు (బ్రహ్మ స్వరూపమే యని శ్రేష్టమైన యథర్వవేదము 
చెప్పుచున్నది. కాబట్టి యీ విశ్వము (బ్రహ్మస్వరూపమా(త్రమే. ఏలయనగా 
ఆరోపితమైన వస్తువునకు అధిష్టానము కంటె భిన్నమైన సత్తా ఉండనే 
ఉండదు. 


84 వివేక చూడామణి 


సత్యం యది స్యాజ్ఞగదేతదాత్మనో 
౨_నంతత్వహానిర్నిగమాప్రమాణతా । 
అసత్యవాదిత్వమపీశితు: స్యాత్‌ 
వైతత్రయం సాధు హితం మహాత్మనామ్‌ ॥ 234 
ఈ జగత్తు సత్యమే యగుచో ఆత్మయొక్క అనంతత్వమునకు 
భంగముకలుగును. (శ్రుతి వచనము అప్రామాణికమైపోవును. భగవానునకు 
(ఈశ్వరునకు) అసత్యవాదదోషము ప్రాప్తించును. ఈ మూడు 
విషయములును సత్సురుషులకు శుభకరములు, హితకరములును గావు. 
ఈశ్వరో వస్తుతత్యజ్ఞో న చాహం తేష్వవస్టితః | 
న చ ముత్‌స్థాని భూతాని న చాహంతేష్వవస్థితః ॥ 235 


పరమార్ధము నెటిగిన పరమేశ్వరుడు 'నేను భూతములందును లేను. 
అవి నాయందును లేవు” అని నిశ్చయము చేసెను. 


యది సత్యం భవేద్విశ్వంసుషుస్తావుపలభ్యతామ్‌ ॥ 
యన్నోపలభ్యతే కించిదతో9_ సత్సష్నవన్యృషా ॥ 236 
విశ్వము సత్యమే యగుచో అది సుషుప్తియందు కూడ (ప్రతీతము 
కావలయును. కాని ఆదశలో ఏమియు (ప్రతీత మగుటలేదు. కాబట్టి 
యిది స్వప్పమువలె అసత్తు, మిథ్యయు నగును. 
అతః పృథక్‌నాస్తి జగత్సరాత్మనః 
పృథక్రృతీతిస్తు మృషా గుణాదివత్‌ । 
ఆరోపితస్యాస్తి కిమర్ధవత్తా 
ధిష్టానమాభాతి తథా (భ్రమేణ ॥ 237 
కావున పరమాత్మ కంటె భిన్నముగా జగత్తు లేనే లేదు. అది భిన్నముగా 


ప్రతీతమగుట యన్నది (గుణము కలవాడు, కలది) కంటె గుణము 
భిన్నముగా ప్రతీత మగుటవలె మిథ్యయే యగును. ఆరోపిత వస్తువునకు 


వివేక చూడామణి 85 


వాస్తవికత్వము ఎట్టు ఉండును. అధిష్టానమే (భ్రాంతి చేత ఆ విధముగా 
వాస్తవికమైనదానివలె భాసించుచుండును. 


భ్రాంతస్య యద్యద్రృమతః ప్రణీతం 


బ్రహ్మైవ తత్తద్రజతం హి శుక్తిః | 
ఇదంతయా (బ్రహ్మ సదైన రూప్యతే 
త్వారోపితం బ్రహ్మణి నామమాత్రమ్‌ ॥ 238 


భ్రాంతచిత్తునకు (అజ్ఞానికి) అజ్ఞానవశమున ఏమేమి గోచరించినను 
అది యది యెల్ల బ్రహ్మస్వరూపమే. ముత్తెపు చిప్ప వెండివలె భాసించును 
కాని అది వెండికాదు. అందు భ్రాంతివశమున గోచరించు వెండి వెండికాదు. 
ముత్తెపుచిప్పయే. “ఇదం జగత్‌ (ఇదిజగత్తు) - ఈ మాటలోని “ఇదం 
(ఇది) రూపమున సదా (బ్రహ్మమే పేర్కొనబడును. (బ్రహ్మమునందు 
ఆరోపితమైన (జగత్తు) నామమాత్రమైనదే యగును. 


బ్రహ్మ నిరూపణము 


అతః పరం బ్రహ్మ సదద్వితీయం 
విశుద్దవిజ్ఞానఘనం _నిరంజనమ్‌ । 
ప్రశాంతమాద్యంతవిహీనమ క్రియం 
నిరంతరానందరసస్వరూపమ్‌ ॥ 239 
కావున పరబ్రహ్మము సత్తు, అద్వితీయము, శుద్దము, విజ్ఞానఘనము, 
నిర్మలము, శాంతము, అది అంతములు లేనిది, (క్రియారహితము, 
సర్వదా ఆనందరస స్వరూపమును అగునది. 
నిరస్తమాయాకృ తసర్వభేదం 
నిత్యం సుఖం నిష్కలమప్రమేయమ్‌ । 
అరూపమవ్యక్తమనాఖ్యమవ్యయం 
జ్యోతిస్వయం _ కించిదిదం చకాస్తి ॥ 240 


86 వివేక చూడామణి 


అది మాయాకృతములైన భేదము లేవియు లేనిది. నిత్యము, 
సుఖస్వరూపము, కలారహితము, ప్రమాణాదులకు అందనిది, అది యేదియో 
రూపరహితము, అవ్యక్తము, _నామరహితము, _ అక్షయమునగు 
జ్యోతిస్ప్వ్రరూపము. అది స్వయంప్రకాశమాన మగునది. 
జ్ఞాతృజ్జేయజ్ఞాన శూన్యమనంతం నిర్వికల్పకమ్‌ । 
Cy Gy Gy 
కేవలాఖండ చిన్మాత్రం పరం తత్యంవిదుర్చుధాః ॥ 241 
పండితులైనవారు ఆ పరతత్త్యమును జ్ఞాత,జ్ఞ్లేయము, జ్ఞానము అను 
త్రిపుటి లేనిది, అనంతము, నిర్వికల్పము, కేవలము, అఖండ 
చైతన్యమా(త్రముగా గుర్తింతురు 
అహేయమనుపాదేయం మనోవాచామగోచరమ్‌ । 
అప్రమేయమనాద్యంతం బ్రహ్మ పూర్ణం మహన్మహః ॥ 242 
ఆ (బ్రహ్మము త్యజింపరానిది. గ్రహింపనూ రానిది. మనోవాక్కులకు 
అందనిది. అ(ప్రమేయము, ఆద్యంతరహితము, _ పరిపూర్ణము, 
మహాతేజోమయమైనది. 


మహావాక్య విచారము 


తత్త్వం పదాభ్యామభిధీయమానయో: 
బ్రహ్మాత్మనోశ్ళోధితయోర్యదీత్థమ్‌ । 
శ్రుత్వా తయోస్తత్రమసీతి సమ్య 
గేకత్వమేన ప్రతిపాద్యతే బుధైః ॥ 243 

'తత్త్యమసి' (ఛాందోగ్య6/8) మున్నగు వాక్యములలోని 'తత్‌-త్వం' 
అను పదముల మూలమును శోధించి చెప్పబడిన (బ్రహ్మము, ఆత్మ 
- రెండును ఒకటియే యని వేదములచేత పర్యాయముగా ఆ రెండింటికిని 
ఏకత్వమే (ప్రతిపాదింపబడినది. 


వివేక చూడామణి 87 
ఐక్యం యతోర్లక్షితయోర్న వాచ్యయోః 


నిగద్యతే౭_న్యోన్యవిరుద్దధర్మిణోః । 
ఖద్యోతభాన్యోరిన రాజభృత్యయో: 
కూపాంబురాశ్యోః పరమాణుమేర్యో: ॥ 244 
సూర్యుడు - మిణుగుజు పురుగు, రాజు-సేవకుడు, సముద్రము- 
నూయి, సుమేరు పర్వతము - పరమాణువు వలె పరస్పర విరుద్ధ 
ధర్మములు కలవానికి ఏకత్వము లక్ష్యార్థమందే చెప్పబడినది. వాచ్యార్థ 
మందు చెప్పబడలేదు. 


తయోర్విరోధోత_ యముసాధికల్సితో 
న వాస్తనః  కళ్చిదుపాధిరేషః | 
ఈశస్య మాయా మహదాది కారణం 
జీవస్య కార్యం శృణు పంచకోశమ్‌ ॥ 245 
ఆ రెండింటియందును ఈ విరోధము ఉపాధిమూలమున గలిగినది. 
ఆ ఉపాధి వాస్తవికమైనది ఏమియును గాదు. ఈశ్వరుని ఉపాధి 
మహత్తత్యాదులకు కారణభూతమైన మాయ. జీవుని ఉపాధి 
కార్యరూపములగు పంచకోశములు. 


ఏతావుపాధీ పరజీవయోస్తయోః 
సమ్యజ్నిరాసే న పరో న జీవః । 
రాజ్యం నరేంద్రస్య భటస్య ఖేటక 
స్తయోరపోహీ న భటో న రాజా ॥ 246 
ఇవి పరమాత్మ జీవాత్మల ఉపాధులు. వీనిని (ఈరెండింటిని) 
నిరసించుచు పోయినచో పరమాత్మయు నుండదు. జీవాత్మయు నుండడు. 
ఎట్లనగా రాజ్యము రాజుయొక్క ఉపాధి. డాలు సైనికుని యుపాధి. 
౧ 
ఈ రెండు ఉపాధులను లేనివాడు. ఒకడు రాజును గాడు. యోధుడును 
గాడు: 


88 వివేక చూడామణి 


అథాత ఆదేశ ఇతి శ్రుతిస్స్యయం 

నిషేధతి బ్రహ్మణి కల్పితం ద్వయమ్‌ ॥ 
శ్రుతి ప్రమాణానుగృ వాతయుక్ష్యా 

తయోర్నిరాసః కరణీయ ఏవ ॥ 247 


('బ్రహ్మమందు కల్పితమైన ద్వైతమును 'అథాత ఆదేశో నేతి నేతి” 
(బృహ 2/3/6) అన్న వాక్యమాదిగా శ్రుతి స్వయముగా నిషేధించుచున్నది. 
కావున (శ్రుతి ప్రమాణానుకూలమయిన యుక్తిచేత పైన పేర్కొనబడిన 
ఉపాధులను బాధింపవలసినదే. (కాదని త్రోసిపుచ్చవలసినదే). 
నేదం నేదం కల్పితత్వాన్న సత్యం 
రజ్జా దృష్టవ్యాలవత్స్వపస్నవచ్చ | 
ఇత్థం దృశ్యం సాధుయుక్ష్యా వ్యపోహ్య 
జేయః పశ్చాదేకభావస్తయోర్యః ॥ 248 
రజ్ఞావునందు గోచరించు సర్పమువలెను, స్వప్నమందు భాసించు 
వివిధ పదార్థములవలెను ఈదృశ్యము కల్పితమైనదైన కారణమున 
సత్యముకాదు. ఇట్టి ప్రబలమైన యుక్తులతోనే దృశ్యమును నిషేధించుచు 
పోవగా కడపటి (జీవాత్మ పరమాత్మ సంబంధమగు) ఏకత్వము ఏది 
మిగిలియుండునో అదియే తెలియదగిన వస్తువు. 
తతస్తు తౌ లక్షణయా సులక్ష్యా 
తయోరఖండైకరసత్వసిద్దయే । 
నాలం జహత్యా న తథా౭_ జహత్యా 
కింతూభయార్జాత్మికయైన భావ్యమ్‌ ॥ 249 
జీవాత్మ పరమాత్మల యఖండైకరసత్వము సిద్దింపవలెనన్న మహా 
వాక్యము నందు లక్షణావృత్తిని అనుసరింపవలెను. అప్పుడే వాని పరిజ్ఞానము 
కలుగును. వాని సమ్యకృరిజ్ఞానము జహల్లక్షణా వృత్తివలన గాని అజహల్లక్షణా 


వృత్తి వలన గాని కలుగదు. కాబట్టి యీ యెడ జహల్లక్షణా వృత్తిని 
(ప్రయోగింపవలెను. 


వివేక చూడామణి 89 


స దేవదత్తోలయ మితీహ చైకతా 
విరుద్ధధర్మాంశమపాస్య కథ్యతే ॥ 
యథా తథా తత్త్వమసీతి వాక్యే 
విరుద్దధర్మానుభయ త్ర హిత్వా ॥ 250 
'ఆ దేవదత్తుడు వీడే" అన్న వాక్యములో ('ఆ' అనుటలో పరోక్షత్వము, 
'వీడు' అనుటలో అపరోక్షత్వము అను రెండు పరస్పర విరుద్ద ధర్మాలున్నవి 
కదా!) ఆ రెండు ధర్మాలను బాధించి దేవదత్తుడుగా ఏకత్వము ఎట్టు 
ప్రతిపాదింపబడినదో ఆ విధముగనే 'తత్త్యమసి' అను వాక్యములో 
(తతో పదవాచ్యుడైన యీశ్వరుని యుపాధి 'మాయ, 'త్వమ్‌” పదవాచ్యుడైన 
జీవుని యుపాధి 'అంతఃకరణము') ఈ రెండింటి యొక్క పరస్పరవిరుద్ద 
ధర్మాలను బాధించి (శుద్దచైతన్యాంశముగా) ఏకత్వము చెప్పబడుచున్నది. 
సంలక్ష్య చిన్మాత్రతయా సదాత్మనోః 
అఖండభావః పరిచీయతే బుధైః । 
ఏవం మహావాక్యశతేన కథ్యతే 
బ్రహ్మాత్మనోరైక్యమఖండభావః ॥ 251 
ఈ విధముగా లక్షణావృత్తి సాయమున జీవాత్మ పరమాత్మలకు 
సంబంధించిన చేతనాంశము ఒక్కటియే యని నిశ్చయము చేసికొని 
బుద్దిమంతుడగువాడు ఆ రెండింటి యఖండభావమునకు సంబంధించిన 
పరిచయము (ఆ రెండును ఒక్కటియే యన్న జ్ఞానమును) పొందును. 
ఈ విధముగనే వందల కొలదిగా మహావాక్యముల చేత (బ్రహ్మమునకు, 
ఆత్మకు ఆఖండభావము, ఏకత్వము స్పష్టముగా చెప్పబడినది. 
బ్రహ్మ భావన 


అస్టూలమిత్యేతదసన్నిరస్య 
సిద్ధం స్వతో వ్యోమవదప్రతర్క్యమ్‌ । 


90 వివేక చూడామణి 


యతో మృషామాత్ర మిదం ప్రతీతం 
జహీహి యత్స్యాత్మతయా గృహీతమ్‌ । 
బ్రహ్మా-హమిత్యేవ విశుద్దబుద్ద్యా 
విద్ది స్వమాత్మానమఖండబోధమ్‌ ॥ 252 

'“అస్థూల మనణ్వహ్రస్వమదీర్హమ్‌' అను నీ (శ్రుతివాక్యమాదిగా గలవానిచే 
(బృహ. 3/8/7) అసత్తు, స్టూలత్వము మొదలైన వానిని నిరసించుచు 
పోవగా కడకు ఆకాశమువలె వ్యాపకమైన అతర్క్య(ఊహమున కందని) 
వస్తువు స్తయముగనే సిద్ధించును. కాబట్టి ఆత్మ రూపముగా (గ్రహింపబడిన 
యీ దేహాదులు ఎల్ల మిథ్యగానే (ప్రతీతములగును. వీనియందు 
ఆత్మభావమును వీడుము. 'నేను బ్రహ్మమును" అనునట్టి శుద్దబుద్దితో 
ఆఖండబోధ స్వరూపమగు నీ యాత్మను గుర్తింపుము. 


మృత్కారం సకలం ఘటాది సతతం మృణ్మాత్రమేవాభితః 
తద్వత్సజ్ఞనితం సదాత్మకమిదం సన్మాత్రమేవాఖిలమ్‌ । 
యస్మాన్నాస్తి సతః పరం కినుపి తత్సత్యం స ఆత్మా స్వయం 
తస్మాత్తత్వమసి ప్రశాంతమమలం బ్రహ్మాద్వయంయత్పరమ్‌ ॥ 253 

మృత్తికాకార్యములగు ఘటాదులన్నియు సర్వవిధముల 
మృత్తికాస్తరూపములే యగును. అట్టే సత్తు వలన ఆవిర్భవించి సత్తుయొక్క 
రూపమైన యీ జగత్తు అంతయు సత్తు మాత్రమే యగును. ఏలయనగా 
సత్తుకంటె భిన్నముగా, (దానికి అతీతముగా) నున్న వస్తువు ఏదియును 
లేనేలేదు. కావున అదియే సత్యము. అదియే ఆత్మ. కాబట్టి శాంతము, 
నిర్మలము, అద్వితీయము నగు పరబ్రహ్మము ఏది కలదో అది నీవే 
యగుదువు. 
నిద్రాకల్పితదేశకాలవిషయజ్ఞాత్రాది సర్వం యథా 

మిథ్యా తద్వదిహాపి జాగ్రతి జగత్వ్వాజ్ఞానకార్యత్వత: | 
యస్మాదేవమిదం శరీరకరణ ప్రాణాహమాద్యప్యసత్‌ 

తస్మాత్తత్యమసి ప్రశాంతమమలం బ్రహ్మాద్యయం యత్సరమ్‌ ॥ 254 


వివేక చూడామణి 91 


స్వప్నమందు ని(ద్రచే కల్పించబడిన దేశ-కాల-విషయములు, జ్ఞాత 
ఆదిగా గలది ఎల్ల మిథ్యయే యగును. ఆవిధముగనే జా(గ్రదవస్థయందు 
కూడ అజ్ఞానముచేత కల్పించబడినది యగుట చేత జగత్తు కూడ 
మిథ్యయే యగును. ఈవిధముగనే శరీరము, ఇంద్రియములు, ప్రాణములు, 
అహంకారము ఆదిగా గలవన్నియు గూడ అసత్యములే. కాబట్టి శాంతము, 
నిర్మలము, అద్వితీయము నగు పరబ్రహ్మము నీవే. 
(ఈ 254వ ఫ్లోకము తరువాత 'లక్ష్మీనారాయణ (ప్రెస్సు, మురాదాబాదు' 
వారి ప్రతిలో అధికముగా (క్రింది శ్లోకమున్నది. 
యత్ర భ్రాంత్యా కల్పితం తద్వివేకే 
తత్తన్మాత్రం నైన తస్మాద్విభిన్నమ్‌ । 
స్వప్నే నష్టే స్వష్నవిశ్వం విచిత్రం 
స్వస్మాద్భిన్నం కిన్ను దృష్టం ప్రబోధే I 
ఎందు ఒక వస్తువు భ్రాంతిచేత కల్పితమగునో అందు అది విచారణము 
చేసిన మీదట తద్రూపమైనదిగానే ప్రతీతమగును. కాని తద్భిన్నమైనదిగా 
ప్రతీతముగాదు. స్వప్నము సమాప్తమైన వేళ జా(గ్రదవస్థయందు ఆ 
విచిత్రమైన స్వప్న ప్రపంచము తనకంటె భిన్నముగా గోచరించునా? 
జాతినీతికులగో త్రదూరగం 
నామరూపగుణదోషవర్దితమ్‌ । 
దేశకాలవిషయాతివర్తి యత్‌ 
బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని ॥ 255 
జాతి, నీతి, కుల, గోత్రములకు అతీతముగా, నామరూప గుణ 
దోషరహితమై, దేశ-కాల-వస్తువుకంటె భిన్నముగా నుండు (బ్రహ్మమవు 
నీవే యని నీ యంతఃకరణములో భావన చేయుచుండుము! 
యత్సరం సకల వాగగోచరం 
గోచరం విమలబోధచక్షుషః । 


92 వివేక చూడామణి 


శుద్ధచిద్దనమనాదివస్తు యత్‌ 
బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని ॥ 256 
ప్రకృతికి అతీతమై, వాక్కునకు అందనిదై, నిర్మలమైన జ్ఞానదృష్టికి 
గోచరించునదియె, శుద్దము, చిద్దనము, అనాదియు నగు (బ్రహ్మ పదార్థము 
ఏది కలదో అది నీవే యని యంతఃకరణములో భావించుకొనుము! 
షడ్భిరూర్మిభిరయోగియోగిహృత్‌ 
భావితం న కరణైర్విభానితమ్‌ । 
బుద్ద్యవేద్యమనవద్యభూతి యత్‌ 
బ్రహ్మ తత్వమసి భావయాత్మని ॥ 257 
క్షుత్తు పిపాస మున్నగు షడూర్ములు లేనిది, యోగిజనుల చేత 
హృదయములందు ధ్యానింపబడునది, _ ఇంద్రియముల చేత 
(గ్రహింపబడజాలనిది, బుద్దికి అందనిది, మహైశ్వర్యయుక్తమైనదియు 
నగు బ్రహ్మపదార్థమవు నీవే యని మనస్సులో భావించుకొనుము! 
భ్రాంతికల్పితజగత్కలాశ్రయం 
స్వాశ్రయం చ సదసద్విలక్షణమ్‌ | 
నిష్కలం నిరుపమాన మృద్దిమత్‌ 
బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని ॥ 258 
భ్రాంతిచేత కల్పితమైన యీ జగ[ద్రూపమగు కళకు ఆధారమైనది, 
తనకు తానే యాశ్రయ మగునది, సత్తు, అసత్తు అను రెండింటికంటె 
భిన్నముగా నుండునది, అవయవరహితము, ఉపమానరహితము, 
పరమైశ్వర్యసంపన్నము నగు ఆ పర(బ్రహ్మమవు నీవే యని చిత్తములో 
చింతనము చేయుము! 
జన్మవృద్ది పరిణత్యపక్షయ 
వ్యాధినాశనవిహీనమవ్యయమ్‌ । 


వివేక చూడామణి 93 
విశ్వసృష్ట్య వనఘాతకారణం 
బ్రహ్మ తత్వమసి భావయాత్మని | 259 
జన్మ, వృద్ది, పరిణతి (మార్పు) అపక్షయము, వ్యాధి, నాశము నను 
షడ్వికారములు లేనిది, వినాశ మందనిది, విశ్వము యొక్క సృష్టి 
స్థితిలయమునకు కారణమైనదియు నగు బ్రహ్మమవు నీవే యని నీ 
మనసులో భావించుకొనుము! 
అస్తభేదమనపాస్తలక్షణం 
నిస్తరంగజలరాశినిశ్చలమ్‌ ॥ 
నిత్యయుక్తమవిభక్తమూర్తి యత్‌ 
బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని ॥ 260 
భేదరహితము, పరిణామరహితము, నిస్తరంగ సముద్రము వలె 
నిశ్చలము, నిత్యముక్తము, విభాగరహితమునగు బ్రహ్మమవు నీవే యని 
మనసులో భావన చేయుము! 
ఏకమేవ సదనేకకారణం 
కారణాంతరనిరాసకారణమ్‌ 
కార్యకారణనిలక్షణం స్వయం 
బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని | 261 
తాను ఒక్కటియే యైయుండియు అనేకములకు కారణమగునది, 
అన్యకారణముల నెల్ల నిషేధించుటకు కారణభూత మగునది, తాను 
మాత్రము కార్యకారణముల రెండింటి కంటెను భిన్నముగా నుండునదియు 
నగు బ్రహ్మ పదార్థమవు నీవేయని మనములో మననము చేసికొనుము! 
నిర్వికల్పకమనల్పమక్షరం 
యత్‌క్షరాక్షరవిలక్షణం పరమ్‌ । 
నిత్యమవ్యయసుఖం నిరంజనం 
బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని ॥ 262 


94 వివేక చూడామణి 


నిర్వికల్పము, మహత్తరము, నాశరహితమునై క్షరాక్షరములు 
(శరీరము,జీవుడు) రెండింటికంటెను భిన్నమైనది, నిత్యమై, అవ్యయమై, 
ఆనందస్వరూపమై, నిష్కలంకమై యొప్పు (బ్రహ్మమవు నీవేయని 
హృదయములో భావించుకొనుము! 
యద్విభాతి సదనేకధా భ్రమా 
న్నామరూపగుణ విక్రియాత్మనా | 
హేమవత్‌ స్వయమవిక్రియం సదా 
బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని ॥ 263 
ఏది సర్వదా సత్తు అయి సువర్లమువలె నిర్వికారముగా నుండియు 
భ్రాంతి వశమున (ఆ సువర్లవికారములగు కటక కుండలాదులవలె) 
నానావిధ నామరూపగుణ వికారముల రూపమున భాసిల్లుచుండునో 
ఆ (బ్రహ్మమునే నీవు అని చిత్తములో చింతనము చేయుము! 
యచ్చకాస్త్యనపరం పరాత్పరం 
ప్రత్యగేకరసమాత్మలక్షణమ్‌ । 
సత్యచిత్సుఖమనంతమవ్యయం 
బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని ॥ 264 
తనకంటె పరమైనది ఏదియు లేనిదై, తానే పరము కంటెను 
(అవ్యక్తప్రకృతి కంటెను) పరమైనదై, (ప్రత్యగ్రూపమై, ఏకరసమై, 
సర్వాంతరాత్మయై, సచ్చిదానంద స్వరూపమై, అనంతము, అవ్యయమునగు 
బ్రహ్మ పదార్థము నీవే యని నీ యంతఃకరణములో భావించుకొనుము! 
ఉక్తమర్థమిమమాత్మని స్వయం 
భావయ ప్రథితయుక్తిభిర్హియా । 
సంశయాదిరహితం కరాంబువత్‌ 
తేన తత్త్వనిగమో భవిష్యతి ॥ 265 
ముందు చెప్పిన యీ విషయమును నీ బుద్దిచేత (వేదాంత 


వివేక చూడామణి 95 


సంబంధమగు) ప్రసిద్ధిములగు యుక్తుల మూలమున స్వయముగా 
మనములో విచారణ మొనర్చుము! అట్టు చేసినచో హస్తగతమైన జలమువలె 
సంశయవిపర్యయరహితమైన తత్త్యబోధము కలుగును. 
స్వం బోధమాత్రం పరిశుద్దతత్త్యం 

విజ్ఞాయ సంఘే నృపవచ్చ సైన్యే । 
తదాత్మనైవాత్మని సర్వదా స్థితో 

సలు అ 
విలాపయ బ్రహ్మణి దృశ్యజాతమ్‌ ॥ 266 
సైన్యము నడుమనున్న మహారాజువలె భూతముల సంఘాతరూపమగు 

ఈ శరీరము మధ్యమందు ఉన్న స్పయం(ప్రకాశరూపమైన విశుద్ద తత్త్యమును 


తెలిసికొని సర్వదా తన్మయభావముతో నుండుచు దృశ్యవర్గము నంతను 
ఆ బ్రహ్మమునందే విలీనము చేయుము! 


బుద్దా గుహాయాం సదసద్విలక్షణం 
బ్రహ్మాస్తి సత్యం పరమద్వితీయమ్‌ । 
తదాత్మనా యో౭_త్ర వసేద్దుహాయాం 
పునర్న _తస్యాంగగుహాప్రవేశః ॥ 267 
సత్తు, అసత్తులకంటె విలక్షణమై, అద్వితీయమై, సత్యమైన యా 
పరబ్రహ్మము బుద్దిరూపగుహయందు విరాజిల్లుచున్నది. ఈ గుహయందు 
ఆ పరబ్రహ్మము తోడ ఏకరూపుడై యుండువాడు మరల ఈ శరీర 
రూపమైన గుహలో (ప్రవేశింపడు. (అనగా అతడు మరల జన్మను 
పొందడు) 
వాసనా పరిత్యాగము 
జ్ఞాతే వస్తున్యపి బలవతీ వాసనా౭_నాదిరేషా 
కర్తా భోక్తాప్యహమితి దృఢా యాస్య సంసారహేతుః । 
ప్రత్యగృృష్ట్రాత్మని నివసతా సా£_పనేయా ప్రయత్నాత్‌ 
ముక్తిం ప్రాహుస్తదిహ మునయో వాసనాతానవం యత్‌ ॥ 268 


96 వివేక చూడామణి 


ఆత్మ వస్తు పరిజ్ఞానము కలిగినను 'నేను కర్తను, నేను భోక్తను' 
అనునట్టి రూపములో దృఢముగా నిలిచియుండి (జనన మరణ రూపమగు) 
సంసారమునకు కారణమైనట్టి ప్రబలమైన అనాదివాసన యేది కలదో 
దానిని ప్రత్యగ్షృష్టితో (ఆంతరిక దృష్టి ఆత్మ స్వరూపమునందు స్థితుడై 
యుండి మానవుడు ప్రయత్నపూర్వకముగా తొలగించికొనవలయును. 
ఏలయనగా లోకములో వాసన క్షీణించుటనే మునులు ముక్తి యని 
తెలిపినారు. 


అహం మమేతి యో భావో దేహాక్షాదావనాత్మని I 
అధ్యాసోలియం నిరస్తవ్యో  విదుషాస్వాత్మనిష్టయా | 269 
దేహేంద్రియాదులయందు జీవునకు నేను, నాది యను అహంకార, 
మమకారభావములు ఏవి కలవో దానినే అధ్యాసము అందురు. 
పండితుడైనవాడు ఆత్మనిష్ట మూలమున ఈ యధ్యాసదోషమును 
తొలగించికొనవలయును. 
జ్ఞాత్వా స్వం ప్రత్యగాత్మానం బుద్ది తద్వృత్తిసాక్షిణమ్‌ ॥ 
సో౭_హమిత్యేవ సద్వత్త్యా౭ నాత్మన్యాత్మమతిం జహి | 270 
ప్రత్యగాత్మ స్వరూపుడైన తాను తనను బుద్దికి, దాని వృత్తులకును 
సాక్షిగా నెటీగి 'అది నేను" (ఆ (బ్రహ్మ పదార్థమును నేను) అనునట్టి 
సమీచీనమైన వృత్తిని అవలంబించి దాని సాయమున అనాత్మవస్తువులందు 
విస్తరించిన యాత్మబుద్దిని పరిహరింపవలెను. 


లోకానువర్తనం త్యక్త్వా త్యక్త్వా దేహానువర్తనమ్‌ | 
శాస్తానువర్తనం త్యక్త్వా స్వాధ్యాసాపనయం కురు ॥ 271 
లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన- ఈ మూడింటిని వీడి 
ఆత్మయందు ఏర్పడిన సంసారసంబంధమైన అధ్యాసమును వీడుము! 
లోకవాసనయా జంతోః శాస్తవాసనయాపి చ । 
దేహవాసనయా జ్ఞానం యథావన్నైవ జాయతే ॥ 272 


వివేక చూడామణి 97 


లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన - ఈ మూడింటి మూలముగానే 
బీవునకు కలుగవలసిన విధముగా జ్ఞానము కలుగకుండును. 
సంసారకారాగృ హమోక్షమిచ్చో: 
అయోమయం పాదనిబద్దశ్చంఖలమ్‌ | 
వదంతి తజ్ఞాం పటువాసనాత్రయం 
యో౭_స్మాద్విముక్తః సముపైతి ముక్తిమ్‌ ॥ 273 
(బ్రహ్మవేత్తలైన పురుషులు ప్రబలమైన యీ వాసనాత్రయమును 
సంసారమను కారాగారమునుండి విముక్తిని పొందగోరువాని పాదములందు 
తగిలియున్న యినుపసంకెల యని చెప్పియున్నారు. కాబట్టి దీనినుండి 
విముక్తి పొందినవాడు మాత్రమే మోక్షమును పొందును. 
జలాదిసంపర్క వశాత్రభూత 
దుర్గంధధూతాగరు దివ్యవాసనా । 
సంఘర్షణేనైన విభాతి సమ్యక్‌ 
విధూయమానే సతి బాహ్యగంధే ॥ 274 
అంత శితానంతదురంతవాసనా 
ధూళీవిలిప్తా పదమాత్మవాసనా । 
ప్రజ్ఞాతి సంఘర్షణతో విశుద్దా 
ప్రతీయతే చందనగంధవత్సుటా ॥ 275 
జలాదుల సంపర్కము కారణముగా(ఏదియో అన్యమైన) దుర్గంధ 
భూయిష్టమైన పదార్థము చేత ఆచ్చాదితమై లోపల నణగియున్న అగరువు 
యొక్క దివ్య సుగంధము ఆ పదార్థమును అరుగదీసియో, తోమియో 
తొలగించిన మీదట మణుల ఎట్టు స్పష్టముగా బహిర్గతము కాసాగునో 
అట్లే యంతఃకరణమందు నెలకొన్న తదితరములైన దుష్టవాసనలు 
అనుధూళిచేత నాచ్చాదితమైయున్న పరమాత్మ వాసన బుద్దియొక్క 
తీవ్రసంఘర్షము (ఒరవడి) చేత ఆ యాచ్చాదనము తొలగిపోవగా పరిశుద్దమై 
చందనగంధమువలె స్పష్టముగా (ప్రతీతము కాసాగును. 


910 Viveka Choodamani (Telugu)_Section_4_Front 


98 వివేక చూడామణి 


అనాత్మవాసనాజాలైస్తిరోభూతాత్మవాసనా | 
నిత్యాత్మనిష్టయా తేషాం నాశే భాతి స్వయం స్ఫుటా॥276 
(ఆత్మ కాని వాని వాసనలు) అనాత్మ వాసనల చేత ఆత శై వాసన 
తిరోహితమై యున్నది. కావున నిరంతరము ఆత్మనిష్ట వహించి యుండుట 
వలన ఆ యనాత్మవాసనలు నశించుటయు, అప్పుడు ఆత్మ వాసన 
స్పష్టముగా ప్రతీతమగుటయు సంభవమగును. 
యథా యథా ప్రత్యగవస్థితం మన; 
తథా తధా ముంచతి బాహ్యావాసనాః ॥ 
నిశ్ళేషమోక్షే సతి వాసనానాం 
ఆత్మానుభూతి ప్రతిబంధశూన్యా ॥ 277 
మనస్సు ఎంత యెంతగా అంతర్ముఖమగుచుండునో అంతయంతగా 
బాహ్యవాసనలను _ విడనాడుచుండును. వాసనలు నిళ్ళేషముగా 
ముక్తములైనప్పుడు (ప్రతిబంధరహితమైన యాత్మానుభవము 
కలుగనారంభించును. 


అధ్యాస నిరాసము 


స్వాత్మన్యేవ సదా స్థిత్వా మనో నశ్యతి యోగినః | 
వాసనానాం క్షయశ్చాతః స్వాధ్యాసాపనయం కురు ॥ 278 
(చిత్తవృత్తులను నిరోధించుకొని) నిరంతరము ఆత్మ స్వరూపమునందే 
స్థితుడై యుండుట వలన యోగియైన వాని మనస్సు నశించును. 
వాసనలు క్షీణించును. కావున (ఓ సాధకుడా!) నీ యధ్యాస దోషమును 
నివృత్తమును జేసికొనుము! 
తమో ద్వాభ్యాం రజస్సత్వాత్సత్వం శుద్దేననశ్యతి। 
తస్మాత్సత్వ్వ మవష్టభ్య స్వాధ్యాసాపనయం కురు ॥ 279 
రజోగుణము, సత్త్యగుణము - ఈ రెండింటి చేత తమోగుణమును, 


910 Viveka Choodamani (Telugu)_Section_4_Back 


వివేక చూడామణి 99 
వివేక చూడామణి 99 


సత్త్యగుణము వలన రజోగుణమును, శుద్దసత్యము వలన సత్త్యగుణమును 
నశించును. కావున శుద్ధసత్త్యము నాశ్రయించి నీ యధ్యాసమును 
విడనాడుము! 
ప్రారబ్దం పుష్యతి వపురితి నిశ్చిత్య నిశ్చల: । 
థైర్యమాలంబ్య యత్నేన స్వాధ్యాసాపనయంకురు॥ 280 
ప్రారబ్దమే శరీరమును పోషించును అని నిశ్చయించికొని నిశ్చల 
భావముతో ధైర్యము వహించి సప్రయత్నముగా అధ్యాసమును వీడుము! 
నాహం జీవః పరం బ్రహ్మేత్యతద్వ్యావృత్తిపూర్వకమ్‌ । 
వాసనావేగతః ప్రాప్తస్వాధ్యాసాపనయం కురు ॥ 281 
నేను జీవుడను కాను, పరబ్రహ్మను అని యీ విధముగా నీలో 
జీవభావమును నిషేధించికొనుచు వాసనాత్రయము యొక్క తీవ్రత 
వలన ప్రాప్రమైన జీవత్వమునకు సంబంధించిన అధ్యాసమును వీడుము! 
శ్రుత్యా యుక్యా స్వానుభూత్యాజ్ఞాత్వా సార్వాత్మ్య్యమాత్మనః | 
క్వచిదాభాసతః ప్రాప్రస్వాధ్యాసాపనయం కురు ॥ 282 
శ్రుతి చేతను, యుక్తిచేతను, స్వానుభవము చేతను ఆత్మయొక్క 
సర్వాత్మకత్వమును గుర్తించి యెప్పుడో భ్రాంతి వశమున (ప్రాప్తమైన నీ 
యధ్యాసమును వీడుము! 
అనాదానవిసర్గాభ్యా మీషన్నాస్తి క్రియా మునేః । 
తదేకనిషయూ నిత్యం స్వాధ్యాసాపనయంకురు ॥ 283 
అ 
బోధవంతుడైన మునికి ఒక వస్తువు గ్రాహ్యము, త్యాజ్యము కూడ 
కాని కారణమున కర్తవ్యము ఏదియు నుండదు. కావున నిరంతరముగా 
ఆత్మనిష్ట వహించి ఆత్మయందు కలిగిన యధ్యాసమును త్యజింపుము. 
తత్త్వమస్యాది వాక్యోత్థ బ్రహ్మాత్మైకత్వబోధత: ॥ 
బ్రహ్మణ్యాత్మత్వదార్థ్యాయ స్వాధ్యాసాపనయం కురు ॥ 284 


100 వివేక చూడామణి 


'తత్మ్యమసి” (ఛాందోగ్య. 6/8) ఆదిగా గల మహావాక్యముల వలన 
గలిగిన బ్రహ్మము యొక్కయు, ఆత్మయొక్కయు ఏకత్వ పరిజ్ఞానముతో 
(బ్రహ్మము నందు ఆత్మబుద్దిని బలపజచుకొనుటకై ని యధ్యాసమును 
తొలగించికొనుము! 
అహంభావస్య దేహే స్మిన్‌ _నిశ్ళేషనిలయావధి | 
సావధానేన యుక్తాత్మా స్వాధ్యాసాపనయం కురు! ॥ 285 

ఈ శరీరమందు కలుగుచున్న 'నేను' అనునట్టి యహంభావము 
నిశ్ళేషముగా సమసిపోవనంత వజకు యుక్తమైన చిత్తముతో సావధానముగా 
ట్ల యధ్యాసమును తొలగించికొనుచుండుము! 
ప్రతీతిర్దీవజగతోః స్వప్నవద్భాతి యావతా । 
తావన్నిరంతరం విద్వన్‌ స్వాధ్యాసాపసనయం కురు ॥ 286 

జీవుడు, జగత్తు - రెండును ఒక స్వప్షమువలె గోచరించునంతవణకు 
ఓ విద్వాంసుడా! నీయాత్మలో ఏర్పడిన యీ యధ్యాసమును నిరంతమును 
తాలగించికొనుచునే యుండుము! 
నిద్రాయా _ లోకవార్తాయాళ్ళబ్దాదేరసి  విస్కృతేః । 
క్వచిన్నావసరం దత్వా చింతయాత్మానమాత్మని ॥ 287 

నిద్ర, లౌకిక సంభాషణము, శబ్దాదులు - వీనిలో దేనివలనను 
కూడ ఆత్మను విస్మరించుటకు అవకాశమును కల్పించక నిరంతరము 
నీయంతఃకరణమందు ఆత్మ చింతనము చేయుచుండుము! 


మాతాపిత్రోర్మలోద్భూతం మలమాంసమయంవపుః । 
త్యక్త్వా చాండాలవద్దూరం బ్రహ్మీభూయ కృతీభవ ॥ 288 
తల్లిదండ్రుల మలము (రేతస్సు) వలన ప్రాదుర్భవించి మలమాంస 


భరితమైన యీ శరీరమును చండాలునితో సమానమైనదని యెంచి 
దూరముగా పరిత్యజించి బ్రహ్మభావమును పొంది కృతకృత్యుడవు కమ్ము! 


వివేక చూడామణి 101 


ఘటాకాశం మహాకాశ ఇవాత్మానం పరాత్మని | 
విలాప్యాఖండభావేన తూష్ణీం భవ సదామునే ॥ 289 
ఓ మునీ! (ఘటము నశింపగా) ఘటాకాశము మహాకాశములో 
కలిసిపోవును. అట్లే జీవాత్మను పరమాత్మయందు లయమొనర్చి సర్వదా 
అఖండ (బ్రహ్మభావము దాల్చి మౌనముగా నుండుము! 
స్వప్రకాశమధిష్టానం స్వయంభూయ _ సదాత్మనా । 
బ్రహ్మాండపి పిండాండం త్వజతాం మలభాండవత్‌ ॥ 292 
జగత్తునకు అధిష్టాతయెన పర(బ్రహ్మస్వయం(ప్రకాశమానుడు. ఆ 
సత్‌స్వరూపమునందు ఆత్మను లయమొనర్చి, పిండ శరీరము, 
(బ్రహ్మాండము అను ఉపాధులను మలపూరిత భాండమువలె త్యజించుము. 


చిదాత్మని సదానందే దేహారూఢా మహంధియమ్‌ । 
నివేశ్య లింగముత్సృజ్య _ కేనలో భవ సర్వదా ॥ 291 
దేహమందు వ్యాప్తమైయున్న అహంబుద్దిని నిత్యానంద స్వరూపమగు 
చిదాత్మయందు (ప్రవేశపెట్టి లింగశరీరముపై అభిమానమును వీడి సర్వదా 
కేవలుడవై (అద్వితీయుడవై) యుండుము! 
యటతైష జగదాభాసో దర్పణాంతఃపురం యథా । 
తద్ర్రృహ్మాహమితి జ్ఞాత్వా కృతకృత్యో భవిష్యసి ॥ 292 
అద్దమందు ప్రతిబింబితమైన నగరమువలె ఈ జగత్తు యొక్క 
ఆభాసము ఎందు కలుగుచున్నదో ఆ (బ్రహ్మమును నేనే యని తెలిసికొన్న 
మీదట నీవు కృతకృత్యుడవు కాగలవు. 
యత్సత్యభూతం నిజరూపమాద్యం 
చిదద్వయానందమరూపమక్రియమ్‌ । 
తదేత్య మిథ్యావపురుత్సృజైతత్‌ 
శైలూషవద్వేషముపాత్తమాత్మనః ॥ 293 


102 వివేక చూడామణి 


చేతనము, అద్వితీయము, ఆనందస్వరూపము, ని(్కియమునగు 
(బ్రహ్మము సత్యమైనది. నీయొక్క ఆద్య(మౌలిక) స్వరూపమైనది. దానిని 
పడసి నటునివలె నీవు ధరించిన యీ శరీరము అను వేషమును 
మిథ్యయని ఎటిగి అందు ఆసక్తిని వీడుము! 


అహంపదార్థ నిరూపణము 


సర్వాత్మనా దృశ్యమిదం మృషైన 

నైవాహమర్ధః క్షణికత్వదర్భనాత్‌ । 
జానామ్యహం సర్వమితి ప్రతీతిః 

కుతో౭_హమాదేః క్షణికస్య సిద్ద్యేత్‌ 1294 

ఈ దృశ్యజగత్తు సర్వవిధముల మిథ్య. దీని క్షణికత్వము కానవచ్చుచునే 
యున్నది. కావున ఇది అహంపదార్హము కాదు. కాబట్టి యీ క్షణికమైన 
అహంకారాదికమునకు “సర్వము నేనెణుగుదును' అనునట్టి ప్రతీతి ఎట్టు 
కలుగగలదు? 


అహం పదార్థస్వహమాది సాక్షీ 
నిత్యం సుషుస్తావపి భానదర్శనాత్‌ । 
బ్రూతే హ్యజో నిత్య ఇతి శ్రుతిస్వయం 
తత్రత్యగాత్మా సదసద్విలక్షణ: ॥ 295 
అహం పదార్థము అహంకారాదులకు సాక్షి. ఏలయనగా దాని సత్తా 
(ఉనికి) సుషుప్తి దశలో కూడ గోచరించుచునే యుండును. స్వయముగా 
(శ్రుతి కూడ దానిని 'అజో నిత్యః' అని చెప్పుచున్నది. కావున అది 
ప్రత్యగాత్మ. సత్తు, అసత్తులకంటె భిన్నమైనది. విలక్షణమైనది. 
వికారిణాం సర్వవికారవేత్తా 
నిత్యో౭_వికారో భవితుం సమర్హతి । 


వివేక చూడామణి 103 


బి 


పునఃపునర్హృష్టమసత్వమేతయో: ॥ 296 
అహంకారమాదిగా గల వస్తువుల సమస్త వికారములను ఎణుగువాడు 
నిత్యము వికారరహితుడుగానే యుండవలయును. మనోరథము, స్పష్టము, 
సుషుప్తి - ఈ మూడింటియందును ఈ స్టూలసూక్ష్మ శరీరములు 
రెండింటియొక్క ఆభావము పర్యాయముగా స్పష్టముగా చూడబడినది. 
(కాబట్టి యివి 'అహం పదార్థమగు ఆత్మ' యెట్లు కాగలవు?) 
అతో భిమానం త్యజ మాంసపిండే 
సిండాభిమానిన్యపి బుద్దికల్పితే । 
కాలత్రయాబాధ్యమఖండబోధం 
జ్ఞాత్వా స్వమాత్మానముపైహి శాంతిమ్‌ ॥ 297 
కావున ఈ మాంసపిండమునందు, ఈ బుద్ధిచేత కల్పింపబడి 
అభిమానవంతుడైన జీవునియందు అహంబుద్ధిని వీడుము! నీ యాత్మను 


తికాలాబాధితమైనదని అఖండజ్ఞానస్వరూపమని యెతిగి శాంతిని 
పొందుము. 


త్యజాభిమానం కులగోత్రనామ 
రూపాశ్రమేష్వా ర్థశవాశ్రితేషు | 
లింగస్య ధర్మానపి కరృతాదీన్‌ 
త్యక్త్వా భవాఖండసుఖస్వరూపః ॥ 298 
కావున తడితడిగాను, జిడ్డుజిడ్డుగాను ఉండు మాంసపిండమును 
ఆ(్రయించియున్న కులము, గోత్రము, నామము, రూపము, ఆశ్రయము 
- వీనిపై అభిమానమును వీడుము! కరృత్వము, భోకృత్వము ఆదిగా 
లింగదేహమునకు సంబంధించిన ధర్మముల నన్నిటిని వీడి ఆఖండానంద 
స్వరూపుడవు కమ్ము! 


104 వివేక చూడామణి 


అహంకార నింద 


సంత్యన్యే ప్రతిబంధాః పుంసఃసంసారహేతవోదృష్ట్రాః। 
తేషామేకం మూలం ప్రథమవికారో భవత్యహంకారః ॥ 299 
పురుషునకు ఈ సంసారబంధనము ప్రాప్తించుటకు కారణభూతములైన 
ప్రతిబంధములు ఇంకను అనేకములు కలవు. కాని ఆ యన్నిటికిని 
మూలమైన (ప్రథమ వికారము అహంకారమే. (ఏలయన అన్యములైన 
అనాత్మభావము లన్నియు దీనినుండియే పుట్టుకొని వచ్చును.) 
యావత్సాత్సుస్య సంబంధోం_ హంకారేణ దురాత్మనా । 
తావన్న లేశమాత్రాపి _ మ్యుక్తివార్తా విలక్షణా ॥ 300 
ఈ దుష్టమైన అహంకారముతోడ ఆత్మకు సంబంధముండునంత 
వణకు ముక్తివంటి విలక్షణ విషయము మీద లేశమాత్రమును ఆశపెట్టుకొన 
నక్కణలేదు. 
అహంకార(గ్రహాన్ముక్తః స్వరూపముపపద్యతే । 
చంద్రవద్విమలః పూర్ణః సదానందస్సృయం ప్రభః ॥ 301 
అహంకారమను (గ్రహమునుండి విముక్తుడైన మీదట ఆత్మ చంద్రునివలె 
నిర్మలము, పూర్ణము, స్వయం(ప్రకాశమునై స్వస్వరూపమును పొందును. 
యో వా పురే సో హమితి ప్రతీతో 
బుద్ధ్యాదిక్టుప్తస్తమ సాతిమూఢయా | 
తస్యైవ నిశ్ళేషతయా వినాశే 
బ్రహ్మాత్మభావః ప్రతిబంధశూన్యః ॥ 302 
అజ్ఞానవశమున అత్యంతము మోహితమైన బుద్ధిచేత కల్పితమై యీ 
శరీరమందు “ఇదియే నేను' అనునట్టి ప్రతీతి యేది కలుగుచున్నదో 


అది పూర్తిగా నశించిపోయిన మీదట (( (బ్రహ్మమందు బాధారహితముగా 
ఆత్మభావ మేర్పడును. 


వివేక చూడామణి 105 


బ్రహ్మానందనిధిర్మహాబలవతాహంకారఘోరాహినా 

సంవేష్ట్యాత్మని రక్ష్యతే గుణమయైశ్చండై స్ప్రిభిర్మస్తకైః । 
విజ్ఞానాఖ్యమహాసినా ద్యుతిమతా విచ్చిద్య శీర్షత్రయం 

నిర్మూల్యాహిమిమం నిధిం సుఖకరం ధీరో నుభోక్తుం క్షమః ॥ 303 

(బ్రహ్మానందమను పరమధనమును, అహంకారమను మహాభయంకర 
సర్పము సత్త్యరజస్తమోగుణములను మూడు భయంకరములైన 
మస్తకములతో పరివేష్టించి మరుగుపరచి యుంచినది. వివేకవంతుడు 
అయిన పురుషుడు ఎవడైన, అనుభవజ్ఞానము అను తళతళ మెరయు 
ఖడ్గముతో ఆ మస్తకములను ఖండించివైచి యా సర్పమును 
నశింపజేయగలుగునేని అతడు పరమానందదాయకమగు ఆ సంపదను 
అనుభవించగలుగును. 


యావద్వా యత్కిం చిద్విషదోషస్పూర్తిరస్తిచేద్దేహే । 
కథమారోగ్యాయ భనేత్తద్వదహంతాల పి యోగినో ముక్యై ॥ 304 

శరీరమందు విషదోషము ఏ కొంచెము మిగిలియున్నను అది 
యారోగ్యమునకు (ప్రతిబంధకమే యగును. అట్టే యోగియందు 
అహంకారము ఏ కొంచెము మిగిలియున్నను అది యాతని 
ముక్తిమార్గమందు అవరోధమై నిలుచును. 


అహమో౭_త్యంతనివృత్తా తత్కృతనానావికల్పసంహృత్యా । 

ప్రత్యక్తత్వవివేకాదాయమహమస్మీతి విందతే తత్వమ్‌ ॥ 305 
అహంకారము నిళ్ళేషముగా నివృత్తము కాగా దానివలన ఉద్భవించు 

వికల్పము లన్నియు నశించిపోయిన మీదట ఆత్మతత్త్య వివేకము 

కలుగుటయు, తన్మూలమున “ఈ ఆత్మను నేను" యనునట్టి తత్త్యబోధము 

కలుగుటయు సంభవమగును. 

అహంకర్తర్యస్మిన్నహమితి మతిం ముంచ సహసా 

వికారాత్మన్యాత్మప్రతిఫలజుషి స్వస్థితిముషి । 


106 వివేక చూడామణి 
ననన 


యదధ్యాసాత్రాప్తా జనిమృతిజరాదుః:ఖబహుళా 
ప్రతీచశ్చిన్మూర్తేస్తవ _సుఖతనోః _ సంస్ఫతిరియమ్‌ ॥ 3 
వికారాత్మకమై ఆత్మప్రతిబింబయుక్తమై, స్వస్థితిని హరించునట్టి యీ 
అహంకారియగు దేహాదికమందు 'అహం' 'నేను' అను భావము వీడుము. 
దీనియందలి యీ అధ్యాసము కారణముగానే ఆనందమూర్తివి, 
వైతన్యరూపుడవు, ప్రత్యగాత్మవునగు నీకు జననమరణ వార్టక్యాది నానావిధ 
దుఃఖములతో నిండియున్న యీ సంసారబంధనము ప్రాప్రమైనది. 
సదైకరూపస్య చిదాత్మనో విభోః 
ఆనందమూర్తేరనవద్యక్షీర్తే: । 
వైవాన్యథా క్యాఫ్యవికారిణస్తే 
వినాల_హమధ్యాసముముష్య సంస్పతిః ॥ 307 
ఈ యహంకారరూపమగు ఆధ్యాసము లేనివాడు ఏకరూపుడవు, 
చిదాత్మవు, వ్యాపకుడవు, పవిత్రయశస్కుడవు, అవికారివి, ఆత్మ 
స్వరూపుడవునగు నీకు ఏవిధముగను కూడ సంసారబంధము (ప్రాప్తించదు. 
తస్మాదహంకారమిమం స్వశత్రుం 
భోక్తుర్గలే కంటకవత్రతీతమ్‌ | 
విచ్చిద్య విజ్ఞానమహాసినా స్సుటం 
భుంక్ష్యాత్మ సామ్రాజ్యసుఖం యధేష్టమ్‌ ॥ 308 
కావున ఓ పండితుడా! భోజనము చేయువాని కంఠములో ముల్లు 
ఎట్టు బాధించునో అట్లు బాధించునట్టి అహంకారమును నీ శత్రువును 


విజ్ఞానమను మహాఖడ్గముతో ఛేదించి యథేష్టముగా ఆత్మసా మ్రాజ్యసుఖము 
ననుభవింపుము! 


తతో£_ హమాదేర్వినివర్త్య వృత్తిం 
సంత్యక్తరాగః పరమార్థలాభాత్‌ ! 


వివేక చూడామణి 107 
వివేకచూడామణి 107 


5 అగ్న జక 
తూష్లం సమాస్స్వాత్మసుఖానుభూత్యా 
పూర్ణాత్మనా బ్రహ్మణి నిర్వికల్పః ॥ 309 
పిమ్మట అహంకారాదులయందు కరృత్వభోకృత్వాది వృత్తులను 
తొలగించుకొని పరమాత్మతత్తమును పొందుట మూలమున రాగరహితుడవై 
ఆత్మానందానుభవ పూర్వకముగా పూర్తిగా (బ్రహ్మభావమునందు స్థిరుడవై 
యుండి నిర్వికల్పుడవై మౌనము వహించి యూరకుండుము! 
సమూలకృత్తోల పి మహానహం పునః 
వ్యుల్లేఖిత స్ప్యాద్యది చేతసా క్షణమ్‌ । 
సంజీవ్య నిక్షేపశతం కరోతి 
నభస్వతా ప్రావృషి వారిదో యథా ॥ 310 
(ప్రబలమైన యీ అహంకారము మొదలంట నిర్మూలించి వేయబడినను, 
చిత్తముతోడ సంపర్కము ఒక్క క్షణకాలము (ప్రాప్తమైనను చాలును. 
అది మణుల (ప్రకటమై వందలాదిగా ఉత్పాతములను సృష్టించును. 
వానకాలమందు వాయుసంపర్కము నందిన మేఘమువలె ఉత్సాతములను 
తెచ్చిపెట్టును. 
క్రియా, చింతా, వాసనల పరిత్యాగము 


నిగృహ్య శత్రోరహమో౭_ వకాశః 
క్వచిన్నదేయో విషయానుచింతయా । 
స ఏవ సంజీవనహేతురస్య 
ప్రక్షీణజంబీరతరోరివాంబు ॥ 311 
ఈ అహంకారరూపశత్రువును నిగ్రహించివైచికొన్న మీదట విషయ 
చింతన మూలకముగా దీనికి మజల తలయెత్తుటకు అవకాశమును 
ఎన్నడును కల్పింపరాదు. ఏలయనగా క్షీణదశకు చేరిన నిమ్మచెట్టునకు 
నీరు ఎట్లు పునరుజ్జీవన కారణముగనో అట్లే విషయ చింతనము 
అహంకారము యొక్క పునరుజ్జీవనమునకు కారణమగును. 


108 వివేక చూడామణి 


దేహాత్మనా సంస్థిత ఏవ కామీ 
విలక్షణ: కామయితా కథం స్యాత్‌ । 
అతో౭_ర్థసంధానపరత్వమేవ 
భేదప్రసక్త్యా భవబంధహేతు: ॥ 312 
దేహాత్మబుద్ది కలవాడు ఎవడో వాడే కామి. అనగా కోరికలు గలవాడు. 
ఆత్మ దేహముతో సంబంధము లేనిది. విలక్షణమైనది. అది కామనలు 
కలది యెట్లగును? కావున భేదాసక్తికి కారణమగుట చేత 
విషయచింతనమందు (ప్రవర్తిల్లుటయే సంసారబంధమునకు హేతువగును. 
కార్య ప్రవర్ధనాద్బీ జ ప్రవృద్ధిః పరిదృశ్యతే । 
కార్యనాశాద్బీ జనాశస్తస్మాత్కార్యం నిరోధయేత్‌ ॥ 313 
కార్యము పెరిగిన కొలదియు బీజము కూడ పెరుగుట కానవచ్చుచున్నది. 
కార్యము నశించిన బీజము కూడ నశించిపోవును. కావున కార్యమునే 
నశింపజేయవలెను. 
వాసనావృద్దితః కార్యం కార్యవృద్ధ్ద్యా చ వాసనా । 
వర్దతే సర్వథా పుంసః సంసారో న నివర్తతే ॥ 314 
వాసనావృద్దివలన కార్యవృద్ది, కార్యవృద్దివలన వాసనావృద్దియు 
సంభవించుచుండును. ఈ విధముగానే మానవుని సంసారబంధనము 
పెరుగుచునే యుండును. కాని ఎంత యత్నించినను తరుగుట కానరాదు. 
సంసారబంధవిచ్చిత్యై తద్ద్వ్యయం ప్రదహేద్యతిః । 
వాసనావృద్ధిరేతాభ్యాం చింతయా _ క్రియయాబహిః ॥ 315 
కావున సంసార బంధవిచ్చేదమును గోరు యతీశ్చరుడు ఈ రెండింటిని 
నశింపజేసికొనవలెను. విషయములను చింతించుచుండుట వలనను, 


బాహిరముగా ((ప్రకటముగా) ఆచారములో పెట్టుచుండుట వలనను 
వాసన పెరుగుచుండును. 


వివేక చూడామణి 109 


తాభ్యాం ప్రవర్తమానా సా సూతేసంసృతిమాత్మనః | 
త్రయాణాం చ క్షయోపాయః సర్వావస్థాసుసర్వదా ॥ 316 


సర్వత్ర సర్వతస్సర్వం బ్రహ్మమాత్రావలోకనమ్‌ | 
సద్భావవాసనాదార్జ్యాత్తత్రయం లయమశ్చ్నుతే ॥ 317 

(చింతనము, బాహ్యక్రియ) ఈ రెండింటి వలననే పెరిగి వాసన 
ఆత్మకు సంసారరూపబంధమును గలిగించుచుండును. సర్వదా సర్వావస్థల 
యందును సర్వమును (బ్రహ్మస్వరూపముగా చూచుటయే ఆ మూడును 
క్షయమును పొందుటకు ఉపాయము. ఈ (బ్రహ్మమయవాసన 
బలపడినప్పుడు ఆ మూడును నశించిపోవును. 


క్రియానాశే భవేచ్చింతానాశో9_స్మాద్వాసనాక్షయః । 
వాసన ప్రక్షయో మోక్షః సా జీవన్ముక్తిరిష్యతే ॥ 318 
క్రియ నశించిన చింత నశించును. చింత నశించిన వాసనలు 
క్షీణించును. ఈ వాసనాక్షయము పేరే మోక్షము. దీనినే జీవన్ముక్తి 
యందురు. 
సద్వాసనాస్ఫూర్తి విజ్బంభణే సతి 
హ్యసౌ వీలీనా త్వహమాదివాసనా । 
అతి ప్రకృష్ణా9_ప్యరుణప్రభాయాం 
విలీయతే సాధు యథా తమిస్రా ॥ 319 
సూర్య(ప్రకాశ ముదయింపగా ఎంత యంధకారబంధురమైన రాత్రి 
యైనను సర్వథా నశించిపోవును. అట్టే (బ్రహ్మవాసనా స్ఫూర్తి 
విజృంభించినప్పుడు ఈ యహంకారాదికములైన వాసనలు అన్నియు 
లయించిపోవును. 
తమస్తమః కార్యమనర్థ జాలం 
న దృశ్యతే సత్యుదితే దినేశే । 


110 వివేక చూడామణి 


తథాద్వయానందరసానుభూతౌ 
నైవాస్తి బంధో న చ దుఃఖగంధః ॥ 320 
సూర్యుడు ఉదయించినంతనే అంధకారము, అందు సాగిపోవు (చౌర్యము 
మున్నగు) అనర్థములును ఎందును కానరాకుండ పోవును. అట్లే యీ 
అద్వితీయమైన ఆత్మానందరసము అనుభూతమైన వేళ సంసారబంధమును 
ఉండదు. దుఃఖసంబంధమగు గంధము కూడ ఉండదు. 


ప్రమాద నింద 


దృశ్యం ప్రతీతం ప్రవిలాపయన్‌ స్వయం 
సన్మాత్రమానందఘనం విభావయన్‌ । 
సమాహితస్సన్‌ బహిరంతరం వా 
కాలం నయేథాస్పతి కర్మబంధే ॥ 321 
నీ కర్మబంధము ఇంకను అవశిష్టమై యుండెనేని ఈ కానవచ్చు 
దృశ్యమునంతను లయింపజేసికొనుచు బాహ్యాభ్యంతరముల జాగరూకుడవై 
యుండి, సత్తామాత్రమగు నీ యానందమయ స్వరూపమును చింతనము 
చేయుచు కాలక్షేపము చేయుము! 
ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న. కర్తవ్య: కదాచన | 
ప్రమాదో మృత్యురిత్యాహ భగవాన్‌ బ్రహ్మణస్సుతః ॥ 322 
బ్రహ్మ విచారము విషయమున (ప్రమాదము (అజాగరూకత) చేయరాదు. 
ఏలయన (బ్రహ్మ కుమారుడు (సనత్కుమారుడు) ప్రమాదమును మృత్యువని 
చెప్పెను. 
న ప్రమాదాదనర్గోత న్యో జ్ఞానినస్స్వస్వరూపతః | 
తతో మోహస్తతో£_హంధీస్తతో బంధస్తతో వ్యథా ॥ 323 
జ్ఞానియైన పురుషునకు స్వస్వరూపానుసంధానమునందు ప్రమత్తుడగుట 
కంటె మించిన అనర్హము వేజొకటి లేదు. ఏలయనగా దీనివలననే 


వివేక చూడామణి 111 


మోహము కలుగును. ఆ మోహము వలన అహంకారము, దానివలన 
బంధనము, ఆ బంధనము వలన వ్యథయు కలుగును. 
విషయాభిముఖం దృష్ట్వా విద్వాంసమపి విసృతిః | 
వికేపయతి _ధీదోషైర్యోషా  జారమిన ప్రియమ్‌ ॥ 324 
కులటయెన (స్తీ తనను (ప్రేమించు జారపురుషుని చూచి అతని 
బుద్దిని (భ్రష్టము చేసి అతనిని ఎట్లు పిచ్చివానిని చేసివేయునో అట్టే 
విషయములందు ప్రవర్తిల్హుచున్న విద్వాంసుని జూచి ఆత్మ విస్మృతి 
యనునది బుద్దిదోషములను గలిగించి భ్రష్టుని జేసివేయును. 
యథాపకృష్ణం శైవాలం క్షణమాత్రం న తెష్టతి | 
ఆవృణోతి తథా మాయా ప్రాజ్ఞం వా౭_పిపరాజ్ముఖమ్‌ ॥ 325 
నీటిలోని నాచును ఒకమాణు ఇటునటు తొలగద్రోసినను అది 
క్షణమాత్రమైన నిలువక మజల యథాప్రకారముగా ఎట్టు నీటిపై 


'క్రమ్మివేయునో అట్లే ఆత్మ విచారము చేయని పండితుని కూడ మాయ 
మణుల (క్రమ్మివేయును. 


లక్ష్యచ్యుతం సద్యది చిత్తమీషత్‌ 

బహిర్ముఖం సన్నిపతేత్తతస్తతః । 
ప్రమాదతః ప్రచ్యుతకేళి కందుకః 

సోపానపంక్షౌ పతితో యథా తథా ॥ 326 

అజాగరూకత కారణముగా లక్ష్యము దప్పి (చేతినుండి విడివడి) 

మెట్లమీద పడిన (క్రీడాకందుకము(బంతి) మెట్టుమెట్టుగా (క్రిందివంకకే 
పతితమగుచు ఎట్టుపోవునో అట్టే చిత్తము తన లక్ష్యమును (బ్రహ్మమును) 
దొలగి ఏ కొంచెము బహిర్ముఖమైనను అది యవిరామముగా (క్రింది 
దెసకే పడిపోవసాగును. 


విషయేష్యావిశచ్చేతః సంకల్పయతి తద్గుణాన్‌ । 
సమ్యకృంకల్పనాత్కామ: కామాత్సుంసఃప్రవర్తనమ్‌ ॥ 327 


112 వివేక చూడామణి 


విషయములందు తగులుకొన్న చిత్తము వాని గుణములను చింతనము 
చేయసాగును. ఆ చింతనము నిరంతరముగా సాగినప్పుడు వానియందు 
కోరిక జనించును. ఆ కోరిక వలన పురుషునకు విషయములందు 
ప్రవృత్తి గలుగును. 


తతస్స్వరూపని భ్రంశో విభ్రష్టస్తు పతత్యధః । 
పతితస్య వినా నాశం పునర్నారోహ ఈక్ష్యతే । 
సంకల్పం వర్ణయేత్తస్మాత్సర్వానర్థస్య కారణమ్‌ ॥ 328 
విషయములందలి (ప్రవృత్తి వలన మానవుడు ఆత్మస్వరూప స్థితి 
నుండి దిగజాజిపోవును. ఒకమాణు అట్టు పతనము గన్న మీదట 
అవిరతముగా అథుపతనము సంభవమగును. అట్టు పతితుడైన పురుషునకు 
నాశమే కాని ఉత్చానస్థితి ఎందును చూడబడలేదు. కాబట్టి సర్వానర్థములకును 
కారణమైన సంకల్పవృత్తిని విడిచిపెట్టవలెను. 
అతః ప్రమాదాన్న పరో౭_స్తి మృత్యుః 
వివేకినో బ్రహ్మవిదస్పమాధా । 
సమాహితస్పిద్దిముపైతి సమ్యక్‌ 
సమాహితాత్మా భవ సావధాన: ॥ 329 
కాబట్టి వివేకవంతుడు, బ్రహ్మవేత్తయు నగు పురుషునకు సమాధి 
యందు ప్రమత్తుడగుటను మించిన మృత్యువు మజియొకటి లేదు. 
సమాహితచిత్తుడైన పురుషుడే పరిపూర్ణమైన యాత్మసిద్ద్ధిని పొందగలుగును. 
కావున జాగరూకత వహించి చిత్తమును సమాహితము (స్థిరము) 
గావించికొనుము. 
అసత్తును పరిహరించుట 


జీవతో యస్య కైవల్యం విదేహే స చ కేవల: । 
యత్కించిత్సశ్యతో భేదం భయం బ్రూతేయజుశ్చుతి:॥ 330 
జీవించి యుండగనే కైవల్యపదము నందిన పురుషునకు 


వివేక చూడామణి 113 


దేహత్యాగానంతరము కూడ ఆ కైవల్యముక్తియే కలుగును. (కాని భేదదృష్టి 
గలవానికి కలుగదు). ఏలయనగా ఏ కొంచెము భేదదృష్టి కలవాడైనను 
ఆ పురుషునకు యజుర్వేదము భయమునే చెప్పుచున్నది. 
యదా కదా వాపి విపశ్చిదేష 
బ్రహ్మణ్యనంతే£_ప్యణుమాత్రభేదమ్‌ | 
పశ్యత్యథాముష్య భయం తదైవ 
యద్వీక్షితం భిన్నతయా ప్రమాదాత్‌ ॥ 331 
ఎప్పుడైనను ఈ విద్వాంసుడు అనంతమైన (బ్రహ్మమునందు 
అణుమాత్రపు భేదదృష్టి వహించినను ఆ క్షణమందే అతనికి భయము 
ప్రాప్తించును. ఏలయన స్వరూప సంబంధమగు ప్రమాదము కారణముగానే 
అఖండమైన ఆత్మయందు భేదము (ప్రతీతమైనది. 
శ్రుతిస్మృ తిన్యాయశతైర్నిషిద్దే 
దృశ్యేల త్ర యస్వ్యాత్మమతిం కరోతి । 
ఉపైతి దుఃఖోపరి దుఃఖజాతం 
నిషిద్ధకర్తా స మలిమ్లుచో యథా ॥ 332 
శ్రుతులచేతను, స్మృతులచేతను, ఎన్నియో యుక్తుల చేతను (ఇది 
యాత్మకాదు, ఇది యాత్మకాదు అని) నిషేధింపబడిన యీ 
దృశ్యమానములగు దేహాదులయందు ఎవడు ఆత్మబుద్ధి చేయునో ఆ 
నిషిద్దకర్మకు కర్తయెనవాడు చోరునివలె దుఃఖము మీద దుఃఖమును 
అనుభవించును. 
సత్యాభిసంధానరతో విముక్తో 
మహత్వమాత్మీయముపైతి నిత్యమ్‌ । 
మిథ్యా. భిసంధానరతస్తు నశ్యేత్‌ 
దృష్టం తదేతద్యచోరచోరయోః ॥ 333 
అద్వితీయ (బ్రహ్మ రూపమైన సత్యపదార్థమును అన్వేషించువాడు 


114 వివేక చూడామణి 


ముక్తుడై తన నిత్యమైన మహత్యమును పొందును. ఇందులకు భిన్నముగా 
మిథ్యయెన దృశ్యపదార్థముల వెంటబడువాడు నాశమును పొందును. 
ఈ స్థితి ఒక సాధుజనుని, చోరుని విషయమునందు చూడబడినది 
కూడ. 


(సాధుజనుని, చోరుని ప్రసంగము ఛాందోగ్యోపనిషత్తులో (6/16/ 
1-2) ఇట్లు వర్లింపబడియున్నది. ఇతడు చోరుడు అని అనుమానింపబడిన 
వ్యక్తిని రాజపురుషులు తప్తమైన (కాల్చబడిన) పరశువుతో (గండ్రగొడ్డలి) 
ప్రహరింతురు. ఆ వ్యక్తి చౌర్యము చేసి చేయలేదని బొంకుచున్నవాడైనచో 
ఆ పరశువు చేత అతడు దగ్దుడు ఆగుటయు, పిమ్మట వానిని 
రాజపురుషులు చంపివేయుటయు సంభవమగును. ఆవ్యక్తి నిజముగానే 
చౌర్యము చేయక చేయలేదనుచున్నవాడైనచో ఆ పరశువు సత్యముచే 
సురక్షితుడైయున్న కారణమున వానిని దగ్ధము చేయజాలదు. అప్పుడు 
రాజపురుషులు కూడ వానిని వదిలివేయుదురు.) 


యతిరసదనుసంధిం బంధహేతుం విహాయ 
స్వయమయమహమస్మీత్యాత్మదృష్టైవ  తిష్టేత్‌ । 
సుఖయతి నను నిష్టా బ్రహ్మణి స్వానుభూత్యా 
హరతి పరమవిద్యా కార్యదుఃఖం _ ప్రతీతమ్‌ ॥ 334 
బంధహేతువులైన అసత్తు పదార్థముల వెంటబడుట మాని యతి 
యగువాడు “ఈ సాక్షా(ద్రహ్మ పదార్థమును నేనే” అనునట్టి యాత్మ 
దృష్టియందు స్థిరుడై యుండవలెను. స్వానుభవపూర్వకముగా నుత్పన్నమైన 
(బ్రహ్మనిష్టయే అవిద్యాకార్యముగా 'ప్రతీయమానమగుచున్న ప్రపంచమునకు 
సంబంధించిన దుఃఖమును హరించి పరమసుఖమును (ప్రసాదించును. 
బాహ్యానుసంధిః పరివర్హయేత్సలం 
దుర్వాసనామేవ తతస్తతో£ ధికామ్‌ । 
జ్ఞాత్వా వివేకైః పరిహృత్య బాహ్యం 
స్వాత్మానుసంధిం విదధీత నిత్యమ్‌ ॥ 335 


116 వివేక చూడామణి 


స ప్తస్య నో జాగరణం న జాగ్రత: 
స్వప్నస్తయోర్శి న్ష్నగుణాశ్రయత్వాత్‌ ॥ 338 
దేహాదులగు అనాత్మవస్తువులందు ఆసక్తి గలవానికి ముక్తిరాదు. 
ముక్తుడైనవానికి దేహాదులయందు అభిమాన ముండదు. నిదురించినవానికి 
జా(గ్రదవస్థానుభవముండదు. జా(గద్దశయందు ఉన్నవానికి 
నిద్రానుభవముండదు. ఈ రెండు అవస్థలును వేటు వేటు గుణముల 
నాశ్రయించి యుండును. 


ఆత్మనిష్టా విధానము 


అంతర్భహిః స్థిరజంగమేషు 
జ్ఞానాత్మనాధారతయా విలోక్య 
త్యక్తాఖిలోపాధిరఖండరూప: 
పూర్ణాత్మనా యః స్థితి ఏష ముక్తః ॥ 339 
స్థావరజంగమ పదార్థములు ఎన్నికలవో ఆయన్నింటిలోపల వెలుపల 
వానికి జ్ఞానస్వరూపము చేత తననే ఆధారభూతునిగా చూచికొని 
ఉపాధులనన్నిటిని వీడి ఆఖండ పరిపూర్ణరూపమున నిలచియుండువాడు 
ఎవడో అతడు ముక్తుడు. 
సర్వాత్మనా బంధవిముక్తిహేతు: 
సర్వాత్మభావన్న పరో౭_స్తి కశ్చిత్‌ | 
దృశ్యా౭.[గ్రహే సత్యుపపద్యతే£_సౌ 
సర్వాత్మభావో£_స్య సదాత్మనిష్టయా ॥ 340 
సర్వ విధముల సంసారబంధ విముక్తి పొందుటకు సర్వాత్మభావము 
(సర్వమును ఆత్మరూపముగా చూచునట్టి భావము) కన్న మిన్నయని 
యెన్నదగు హేతువు వేజుగా ఏదియును లేదు. నిరంతరము ఆత్మ 
నిష్టయందు నిలిచియుండుట వలన దృశ్యము గ్రహింపబడకున్నప్పుడు 
(బాధితమైనప్పుడు) ఈ సర్వాత్మభావము సిద్ధించును. 


వివేక చూడామణి 117 


టాక్‌ చూడొనలి 


దృశ్యా౭ గ్రహణం కథం ను ఘటతే దేహాత్మనా తిష్టతో 
బాహ్యార్థానుభవ ప్రసక్తమనసస్తత్త క్రియాం కుర్వతః 
సన్యస్తాఖిల ధర్మకర్మ  విషయైర్నిత్యాత్మనిష్టాపరై 
స్తత్యజ్జైః కరణీయమాత్మని సదానందేచ్చుభిర్యత్నతః ॥ 341 

దేహాత్మబుద్ది కలిగియుండి, మనస్సులో బాహ్యపదార్థములందు ఆసక్తి 
కలిగియుండి, వాని కొజకే నిరంతరము పాటుపడుచుండువారికి దృశ్యము 
గోచరింపకుండుట ఎట్టు సంభవమగును? కాబట్టి నిత్యానందమును 
కోరు తత్త్యవేత్త ఆ సమస్త ధర్మకర్మములను, విషయములను పరిత్యజించి 
నిరంతరము ఆత్మనిష్టయందు తత్పరుడై యుండి తన యాత్మయందు 
ప్రతీతమగుచున్న యీ దృశ్య ప్రపంచమును ప్రయత్నపూర్వకముగా 
తొలగించుకొనవలెను. 
సార్వాత్య్యసిద్దయే భిక్షోః కృతశ్రవణకర్మణ: । 
సమాధిం విదధాత్యేషా శాంతోదాంత ఇతి(శ్రుతిః ॥ 342 

“శాంతోదాంత ఉపరతస్తితిక్షు:” (బృహ.4/4/23) అన్న యీ (శ్రుతి 
యతీశ్వరునకు వేదాంత శ్రవణానంతరము సార్వాత్మ్యభావము సిద్దించుటకు 
సమాధిస్టితిని విధించుచున్నది. 
ఆరూఢశక్తే రహమో వినాశః 

కర్తుం న శక్యః సహసా౭_పి పండితైః । 
యే నిర్వికల్పాఖ్యసమాధినిశ్చలా 
స్తానంతరానంతభవా హి వాసనాః ॥ 343 

అహంకారశక్తి అత్యంత 'ప్రబలమై యుండునంతవరకు ఏ పండితుడును 
దానిని ఒక్కసారిగా నశింపజేయజాలడు. ఏలయనగా నిర్వికల్ప సమాధి 
సితిని పొందినవారియందు కూడ వాసనలు ఉండుట చూడబడినది. 
@: 


అహంబుద్ద్యైన మోహిన్యా యోజయిత్వా౭_9_వృతేర్బలాత్‌ । 
విక్లేపశక్తిః పురుషం _విక్షేపేయతి తద్దుణైః ॥ 344 


118 వివేక చూడామణి 


మోహింపజేయగల శక్తి గలది అహంబుద్ధి. విక్షేపశక్తి తన యావరణ 
శక్తిని ఆ యహంబుద్దితోడ అనుసంధింపజేసి దాని (అహంబుద్ధియొక్క) 
గుణములచేత మానువుని విక్షిప్తుని (స్టిరత్వములేని వానినిగా) జేసివేయును. 


విక్షేపశక్తివిజయో విషమో విధాతుం 
నిశ్శేషమానరణ శక్తి నివృత్త్యభావే । 
దృస్ట్రశ్యయో: స్ఫుటపయోజలవద్విభాగే 
నశ్యేత్తదావరణ మాత్మని చ స్వభావాత్‌ ॥ 
నిస్సంశయేన భవతి ప్రతిబంధశూన్యో 
విక్లేపణం న హి తథా యది చేన్భృషార్థే ॥ 345 
సమ్యగ్వివేకః స్ఫుటబోధజన్యో 
విభజ్య దృగ్బశ్యపదార్థతత్వ్యమ్‌ | 
ఛినత్తి మాయాకృతమోహబంధం 
యస్మాద్విముక్తస్య పునర్న సంసృతిః ॥ 346 
ఆవరణశక్తిని పూర్తిగా నివృత్తము చేసికొనక ముందు విక్షేపశక్తి మీద 
విజయము సాధింపగలుగుట చాలా కష్టము. పాలు, నీరును వలె ద్రష్టయు, 
దృశ్యమును వేణుపడిపోయినట్టి జ్ఞానము స్పష్టముగా కలిగినప్పుడు 
ఆత్మయందు ఆవరించియున్న ఆవరణశక్తి తనంతతానే నశించిపోవును. 
మిథ్యగా కానవచ్చు (ఈ బుద్ది మున్నగు) పదార్థములందు (ద్రష్ట 
యొక్కయు, దృశ్యపదార్థముల యొక్కయు స్వరూపములను వేణుపఅచి, 
స్పష్టమైన బోధమునకు కారణమగునట్టిదియు, నిస్సందేహముగా అవరోధ 
మేదియు లేనట్టిదియునగు వివేకము కలిగెనేని యిక విక్షేపమన్నది 
యుండదు. ఆ వివేకము మాయాజనితమైన మోహమును కూడ ఖండించి 
వేయగలదు. ఆ కారణమున ముక్తుడైన పురుషునకు మజల (జనన 
మరణ రూపమైన)సంసారము ప్రాప్తింపనేరదు. 


వివేక చూడామణి 119 
పరావరైకత్వ వివేకవహ్ని 
ర్హహత్యవిద్యాగహనం హ్యశేషమ్‌ । 
కిం స్యాత్పునస్పంసరణస్య బీజ 
మద్వెతభావం సముపేయుషోం_ స్య ॥ 347 
బ్రహ్మము యొక్కయు, ఆత్మయొక్కయు ఏకత్వజ్ఞానరూపమగు 
అగ్ని అవిద్యా (అజ్ఞాన) రూపవనమునంతను కాల్చి భస్మము జేసివేయును. 


(ఆ అవిద్య పూర్తిగా నశింపగా) జీవునకు అద్వైతభావము సిద్దించినపుడు 
మణుల సంసారము (ప్రాప్తించుటకు కారణము ఏముండును? 


ఆవరణస్య నివృత్తి రృవతి చసమ్యక్పదార్థదర్శనతః । 
మిథ్యాజ్ఞానవినాశ స్తద్విక్షేపజనిత దుఃఖనివృత్తిః ॥ 348 
సమ్య(గ్రీతిగా ఆత్మవస్తు సాక్షాత్కార మయ్యెనేని ఆవరణము 
తొలగిపోవును. మిథ్యాజ్ఞానము నశించును. విక్షేపజనితమైన దుఃఖము 
నివృత్తమైపోవును. 
అధిష్టాన నిరూపణము 


ఏతత్రితయం దృష్టం సమ్యగ్రజ్ఞు స్వరూపవిజ్ఞానాత్‌ । 
తస్మాద్వస్తు సతతం జ్ఞాతవ్యం బంధముక్తయేవిదుషా॥ 349 


రజ్ఞావునందు (భ్రాంతిచేత సర్పము ప్రతీతమగును. ఆ మిథ్యాప్రతీతి 
వలననే భయము, కంపము మున్నగు దుఃఖములు కలుగును. దీపాదుల 
ద్వారా రజ్ఞస్వరూపము యొక్క యథార్థ పరిజ్ఞానము కలగటంతోనే 
(రజ్ఞువునందు ఏర్పడిన అజ్ఞానము (ఆవరణము), అజ్ఞానము వలన 
గలిగిన సర్పము (మలము) సర్పప్రతీతి వలన కలిగిన భయకంపాదులు 
(విక్షేపము) అను నీ మూడును ఒక్కసారిగా నివృత్తములగుట 
కానవచ్చుచుండును. అట్లే ఆత్మ స్వరూప జ్ఞానము కలిగిన మీదట 
ఆత్మయందు ఏర్పడిన అజ్ఞానము, ఆ యజ్ఞానము వలన గలుగు 
ప్రపంచప్రతీతి, దానివలన గలుగు దుఃఖము ఒక్కసారిగా నివృత్తములు 


120 వివేక చూడామణి 


అయిపోవును. కాబట్టి సంసారబంధవిమ్ముక్తికై పండితుడు తత్త్యసమేతముగా 
ఆత్మపదార్థజ్ఞానమును పొందవలెను. 
అయో౭_గ్నియోగాదివ సత్సమన్వయా 
న్మాత్రాదిరూపేణ విజృంభతే ధీః 1 
తత్కార్యమేతద్దితయం యతో మృషా 
దృష్టం భ్రమస్వప్నమనోరథేషు ॥ 350 

అగ్నితోడి సంపర్కము వలన ఇనుము (త్రవ్వుగోల, పార మున్నగు) 
వివిధరూపములను దాల్చుచుండును. అట్లే ఆత్మతోడి సంపర్కము 
వలన బుద్ది (శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములాదిగా) వివిధ 
విషయములందు ప్రకాశించును. ఈ ద్వైతప్రపంచము ఆ బుద్ది యొక్క 


కార్యమే. కావున ఇది మిథ్యయగును. ఏలయనగా (బ్రాంతియందు, 
స్వష్టమందు, మనోరథమునందును దీని ప్రతీతి మిథయనుట తెల్లమగును. 


తతో వికారాః ప్రకృతే రహంముఖా 

దేహావసానా విషయాశ్చ సర్వే। 
క్షణే-న్యథా భావితయా హ్యమీషా 

మసత్వ్వమాత్మా తు కదాపి నాన్యథా ॥ 351 

కావున అహంకారాదిదేహపర్యంతముగా ఎన్ని వికారములు, లేక 

యెన్ని విషయములున్నవో అవియన్నియు క్షణక్షణపరివర్తన లక్షణము 
కలవియైన కారణమున అసత్యములైనవి. కాని యాత్మ (ఆవిధముగా) 
ఎన్నడును మార్పుచెందదు. అది సర్వదా ఏకరసమై యుండును. 


నిత్యాద్వయాఖండ చిదేకరూపో 

బుద్ధ్యాది సాక్షీ సదసద్విలక్షణ: । 
అహంపదప్రత్యయలక్షితార్థః 

ప్రత్యకృదానందఘన: పరాత్మా ॥ 352 


వివేక చూడామణి 121 


అహం పదముయొక్క (ప్రతీతిచేత లక్షితమగునట్టి యా నిత్యానంద 
ఘనుడగు పరమాత్మ సర్వదా అద్వితీయుడు. అఖండరూపుడు. 
చైతన్యస్వరూపుడు. బుద్దాదులకు సాక్షియగువాడు. సత్తు, అసత్తులకంటె 
భిన్నమైనవాడు. ప్రత్యగ్రూపుడు. అనగా అంతరతముడు. 
ఇత్థం విపశ్చిత్సదసద్విభజ్య 
నిశ్చిత్య తత్త్వం నిజబోధదృష్ట్యా | 
జ్ఞాత్వా స్వమాత్మానమఖండబోధం 
తేభ్యో విముక్తః స్వయమేవ శామ్యుతి ॥ 353 
విద్యావంతుడైనవాడు ఈవిధముగా సత్తు, అసత్తులను విభజించి 
తన జ్ఞానదృష్టిచేత తత్త్యనిశ్చయము జేసికొని అఖండబోధ స్వరూపమగు 
ఆత్మను గుర్తించి అసత్తు పదార్థముల నుండి విముక్తుడై స్వయముగనే 
శాంతించును. 
సమాధి నిరూపణము 
అజ్ఞానవిషయ గ్రంథేర్నిశ్శేషవిలయస్తదా 
సమాధినా౭_వికల్సేన  యదా£ ద్వైతాత్మదర్భ్శనమ్‌ ॥ 354 
నిర్వికల్ప సమాధి ద్వారా అద్వైతాత్మ స్వరూపము ఎప్పుడు 
సాక్షాత్కరించికొనబడునో అప్పుడే అజ్ఞానరూపమగు హృదయగగ్రంథి 
సర్వవిధముల నశించిపోవగలుగును. 
త్వమహమిదమితీయం కల్పనా బుద్దిదోషాత్‌ 
ప్రభవతి పరమాత్మన్యద్వయే నిర్విశేషే । 
ప్రవిలసతి సమాధావస్య సర్వో వికల్ఫో 
విలయనముపగచ్చేద్వస్తుతత్వావధృత్యా ॥ 355 
అద్వితీయుడు, నిర్విశేషుడు అగు పరమాత్మయందు నీవు నేను 
అనునట్టి కల్పన బుద్దిదోషము వలననే కలుగుచున్నది. ఆ కల్పనయే 


122 వివేక చూడామణి 


సంపూర్ణ వికల్ప సమాధియందు అవరోధముగా స్ఫురించును. కాని 
తత్త్యవస్తువును యథారూపముగా (గ్రహించినప్పుడు అది యంతయు 
లయించిపోవును. 
శాంతో దాంతః పరముపరతః క్షాంతియుక్తః సమాధిం 
కుర్వన్నిత్యం కలయతి యతిః స్వస్య సర్వాత్మభావమ్‌ | 
తేనావిద్యాతిమిరజనితాన్‌ సాధు దగ్జ్వావికల్పాన్‌ 
బ్రహ్మాకృత్యా నివసతి సుఖం నిష్కియో నిర్వికల్ప: ॥ 356 

యోగియెన పురుషుడు చిత్తశాంతి, ఇంద్రియని[గ్రహము, విషయ 
విరమణము, క్షమాగుణమును కలిగియుండి నిరంతరము సమాధిదశను 
అభ్యసించును తన సర్వాత్మభావమును అనుభవములోనికి తెచ్చికొనును. 
తన్మూలమున అవిద్యారూపమైన యంధకారము వలన ఆవిర్భవించిన 
సమస్త వికల్పములను ధ్వస్తమొనర్చికొని నిష్కియుడు, నిర్వికల్పుడునై 
ఆనంద పూర్వకముగా (బ్రహ్మాకారవృత్తి వహించియుండును. 
సమాహితా యే ప్రవిలాప్య బాహ్యం 

శ్రోత్రాది చేతః స్వమహం చిదాత్మని । 
త ఏవ ముక్తా భవపాశబంధై 
ర్నాన్యే తు పారోక్ష్యకథాభిధాయినః ॥ 357 

శోత్రాదులగు నింద్రియముల సముదాయమును, చిత్తము, 
అహంకారము అను బాహ్మవస్తువులను ఆత్మయందు లయమొనర్భి 
సమాధియందు స్థితులై యుండువారే సంసారబంధ విముక్తి గన్నవారు. 
కేవలము పరోక్ష (బ్రహ్మ జ్ఞాన ప్రసంగములు గావించువారు ఎన్నడును 
విముక్తులు గాజాలరు. 
ఉపాధి భేదాత్వయమేవ భిద్యతే 

చోపాధ్యపోోో హా స్వయమేవ కేవలః | 
తస్మాదుపాధేర్విలయాయ విద్వాన్‌ 

వసేత్సదా౭_ కల్పసమాధినిష్టయా ॥ 358 


వివేక చూడామణి 123 


ఉపాధిభేదము వలననే ఆత్మయందు, భేదము (ప్రతీతమగుచుండును. 
ఉపాధి లయమైపోయిన మీదట ఆ యాత్మ కేవలము తానే నిలిచి 
యుండును. కావున ఉపాధిని లయింపజేయుటకు విచారశీలుడైన పురుషుడు 
సర్వదా నిర్వికల్పసమాధియందు నిలిచియుండవలెను. 
సతి సక్తో నరో యాతి సద్భావం హ్యేకనిష్టయా । 
కీటకో భ్రమరం ధ్యాయన్‌ భ్రనురత్వ్యాయ కల్పతే ॥ 359 
ఏకాగ్ర చిత్తముతో నిరంతరము సత్స్య్వరూప(బ్రహ్మమునందు స్థితుడై 
యుండుట వలన మానవుడు (బ్రహ్మస్వరూపుడే అయిపోవును. ఎట్లనగా 
భయముతో (భ్రమరమును ధ్యానించి, కీటకము (భ్రమరమే యగుచున్నది. 
క్రియాంతరాసక్తి మపాస్య కీటకో 
ధ్యాయన్‌ యథాశిం హ్యళిభావమృచ్చతి | 
తథైన యోగీ పరమాత్మతత్వం 
ధ్యాత్వా సమాయాతి తదేకనిష్టయా ॥ 360 
కీటకము అన్యములైన సమస్త(క్రియలందలి ఆసక్తిని వీడి, కేవలమొక్క 
(భ్రమరరూపమునే ధ్యానించుచు భ్రమరరూపమును దాల్చుచున్నది. అట్లే 
యోగి యగువాడు ఏకనిష్ట వహించియుండి పరమాత్మ చింతనము 
చేయుచునే పరమాత్మ భావమును పొందును. 
అతీవసూక్ష్మం పరమాత్మతత్త్వం 
న స్ఫూలదృష్ట్యా ప్రతిపత్తుమర్హతి 
సమాధినాం_త్యంతసుసూక్ష్మనృత్యా 
జ్ఞాతవ్యమార్వైరతిశుద్దబుద్దిభిః ॥ 361 
పరమాత్మతత్ల్యము అత్యంత సూక్ష్మమైనది. దానిని స్టూలదృష్టిచేత 
ఎవ్వడును పడయలేడు. కావున విశుద్దమైన బుద్ది కలవారు, 
సత్పురుషులునగువారు దానిని సమాధివలనను, అతిసూక్ష్మవృత్తితోను 
తెలిసికొనవలసి యున్నది. 


124 వివేక చూడామణి 


యథా సువర్ణం పుటపాకశోధితం 
త్యక్వా మలం స్వాత్మగుణం సమృచ్చతి ॥ 
తథా మనస్సత్వ రజస్తమోమలం 
ధ్యానేన సంత్యజ్య సమేతి తత్వమ్‌ ॥ 362 
(అగ్నియందు) పుటము వెట్టి శోధింపబడిన బంగారము తనయందు 
పేరుకొనియున్న మలమును వీడి తన నిజరూపమును పొందును. అట్లే 
మనస్సు ధ్యానము మూలమున సత్మ్యరజస్తమోగుణముల రూపమున 
ఉన్న మాలిన్యమును బాసి యాత్మతత్త్యమును పొందును. 
నిరంతరాభ్యాసవశాత్తదిత్థం 
పక్వం మనో బ్రహ్మణి లీయతే యదా । 
తదా సమాధిస్స వికల్పవర్దిత: 
స్వతో9_ద్వయానందరసానుభావుకః ॥ 363 
రేయనక, పగలనక నిరంతరముగా అభ్యాసము చేయుట వలన 
పరిపక్వదశ నంది మనస్సు బ్రహ్మమునందు ఎప్పుడు లయమందునో 
అప్పుడు అద్వితీయమైన (బ్రహ్మానందరసమును అనుభవింపజేయునట్టి 
నిర్వికల్ప సమాధి స్వయముగనే సిద్ధించును. 
సమాధినానేన సమస్తవాసనా 
గ్రంథేర్వినాశో౭_ ఖిల కర్మనాశః ॥ 
అంతర్చహిస్సర్వత నివ సర్వదా 
స్వరూపవిస్ఫూర్తిరయత్నతః స్యాత్‌ ॥ 364 
ఈ నిర్వికల్ప సమాధి వలన సమస్త వాసనా[గ్రంథులు నశించిపోవును. 
వాసనలు నశించుటలో సమస్తకర్మలు నశించును. అప్పుడు లోపల 
వెలుపల సర్వత్ర నిరంతరము అప్రయత్నముగా స్వరూపస్ఫూర్తి కలుగ 
నారంభించును. 


వివేక చూడామణి 125 


శ్రుతేశ్ళతగుణం విద్యాన్మననం నుననాదపి | 
నిదిధ్యాసం లక్షగుణమనంతం  నిర్వికల్పకమ్‌ ॥ 365 


వేదాంత విషయములను కేవలము (శ్రవణము చేసి యూరకుండుట 
కంటె దానిని మననము చేయుట నూజురెట్టు మేలు. ఆ మననము 
కంటెను నిదిధ్యాసనము అనగా తన చిత్తమునందు ఆత్మభావనము 
స్థిరపబచికొనుట లక్షరెట్లు మేలు. ఆ నిదిధ్యాసనము కంటెను నిర్వికల్ప 
సమాధికి అనంతగుణితమైన మహత్యమున్నది. (దానివలన చిత్తమునందు 
ఏర్పడిన ఆత్మస్వరూప భావము ఎన్నడును చలింపదు.) 
నిర్వికల్పక సమాధినా స్సుటం 
బ్రహ్మతత్వమవగమ్యతే. ధ్రువమ్‌ | 
నాన్యథా చలతయా మనోగతేః 
ప్రత్యయాంతరవిమిశ్రితం భవేత్‌ ॥ 366 
నిర్వికల్ప సమాధి వలన నిశ్చయముగా (బ్రహ్మతత్లజ్ఞానము స్పష్టముగా 
గలుగును. అది మణియే విధమునను ప్రాప్తించదు. ఏలయనగా ఇతర 
పరిస్థితులందు మనస్సు చంచలమైనదైన కారణమున అందు 
ఇతరేతరములైన జ్ఞానములు మిళితములగుట సంభవమగును. 


అతః సమాధత్స్య యతేంద్రెయస్సదా 
నిరంతరం శాంతమనాః ప్రతిచి । 

విధ్వంసయ ధ్యాంతమనాద్యవిద్యయా 
కృతం సదేకత్వవిలోకనేన ॥ 367 
కావున సర్వదా ఇంద్రియములను అదుపులో నిలిపికొని 
శాంతమనస్కుడనై (ప్రత్యగాత్మయగు (బ్రహ్మమునందు చిత్తమును 
స్థిరపజిచికొనుము. సచ్చిదానంద (బ్రహ్మముతోడ నీయేకత్వమును 
కనుగొనుచు అనాదిగా సాగివచ్చు నవిద్యవలన _నుత్పన్నమైన 

అజ్ఞానాంధకారమును నశింపజేసికొనుము. 


126 నివేక చూడామణి 


యోగస్య ప్రథమం ద్వారం వాళ్ళీరోధో-పరిగ్రహః । 
నిరాశా చ నిరీహా చ నిత్యమేకాంతశీలతా ॥ 368 

వాక్సంయమము, ద్రవ్యమును కూడబెట్టకుండుట, లౌకిక పదార్థములను 
ఆశింపకుండుట, కోరికలను వీడుట, నిత్యము ఏకాంత వాసము చేయుట 
- ఇవి యన్నియు యోగమునకు ప్రథమద్వారములు. 
ఏకాంతస్టితిరింద్రియోపరమణే హేతుర్హమశ్చేతసః 

సంరోధే కరణం శమేన విలయం యాయాదహంవాసనా । 
తేనానందరసానుభూతిరచలా బ్రాహ్మీ సదా యోగిన 

స్తస్మా చ్చిత్తనిరోధ ఏవ సతతం కార్యః ప్రయత్నాన్మునేః ॥ 369 

ఏకాంతమున ఉండుట ఇంద్రియదమనమునకు కారణము. ఇంద్రియ 
దమనము చిత్తనిరోధమునకు కారణము. చిత్తనిరోధము వలన 
వాసనానాశనమగును. వాసనానాశము వలన యోగి యగువానికి 
అచంచలమైన (బ్రహ్మానందరసానుభూతి కలుగును. కాబట్టి మునియగువాడు 
సర్వదా 'ప్రయత్నపూర్వకముగా చిత్తనిరోధము చేసికొనవలయును. 
వాచం నియచ్చాత్మని తం నియచ్చ 

బుద్దా ధియం యచ్చ చ బుద్దిసాక్షిణి ॥ 
తం చాపి పూర్ణాత్మని నిర్వికల్పే 

విలాప్య శాంతిం పరమాం భజస్వ ॥ 370 

వాక్కును మనస్సునందు లయింపజేయుము! మనస్సును బుద్ధియందు 
లయింపజేయుము! బుద్ధిని బుద్ధిసాక్షియగు ఆత్మయందు, బుద్ధిసాక్షిని 
(కూటస్టుని) నిర్వికల్పపూర్ల (బ్రహ్మమునందును లయింపజేసి పరమ 
శాంతిని అనుభవింపుము! 
దేహప్రాణేంద్రియమనోబుద్భ్యాదిభిరుపాధిభిః 1 
యెర్యైర్వత్తేః _సమాయోగస్తత్తద్భావోల_ స్య యోగినః ॥ 371 


వివేక చూడామణి 127 


దేహము, (ప్రాణము, ఇంద్రియములు, మనస్సు బుద్ది - అను 
నీయుపాధులలో దేని దేనితో యోగియొక్క చిత్తవృత్తి సంయోగమును 
పొందునో దానిదాని భావమునే అతడు పొందును. 


తన్నివృత్యా మునే స్పమ్యక్సర్వోపరమణం సుఖమ్‌ ॥ 
సందృశ్యతే సదానందరసానుభవవిప్లనః ॥ 372 

మునియగువాని చిత్తము ఈ యెల్ల యుపాధులనుండియు 
నివృత్తమైనప్పుడు అతనికి పూర్తిగా ఉపరమణ సుఖము స్పష్టముగా 
గోచరింపనారంభించును. దానివలన అతని చిత్తమందు సచ్చిదానంద 
రసానుభవము వెల్లివిరియును. 


వైరాగ్య నిరూపణము 


అంతసాగో బహిస్తాగో విరక్తస్యైవ యుజ్యతే ॥ 
త్యజత్యంతర్చహిస్త్పంగం విరక్తస్తు ముముక్షయా ॥ 373 
విరక్తుడైన పురుషుడు బాహ్యముగాను, అంతరికముగాను కూడ 
త్యాగము చేయుట యుక్తము. విరక్తుడైనవాడు మోక్షమును పొందు 
కోరికతో సంగమును బాహ్యముగాను, అంతరికముగాను కూడ 
త్యజించివేయును. 
బహిస్తు విషయమై స్ప్సంగం తథాంతరహమాదిభిః । 
విరక్త ఏవ శక్నోతి త్యక్తుం (బ్రహ్మణి నిష్టితః ॥ 374 
ఇంద్రియములకు విషయములతోడి బాహ్య సంపర్కమును, 
అహంకారము మున్నగువానితోడ ఆంతరిక సంపర్కమును - ఈ 
రెండింటిని బ్రహ్మనిష్ట గల విరక్త పురుషుడు మాత్రమే త్యజింపగలడు. 
వైరాగ్యబోధౌ పురుషస్య పక్షివత్‌ 
పక్షౌ విజానీహి విచక్షణ త్వమ్‌ | 


128 వివేక చూడామణి 


విముక్తిసాధాగ్రతలాధిరోహణం 
తాభ్యాం నినా నాన్యతరేణ సిద్ద్యతి ॥ 375 


ఓ పండితుడా! వైరాగ్యము, జ్ఞానము అనునవి పక్షికి రెండు టెక్కలవలె 
మోక్షమును కాంక్షించువానికి రెండు టెక్కలగును. ఆ రెండింటిలోను 
ఏ ఒక్కటి లేకపోయినను మిగిలిన ఒక్క టెక్కతో మోక్షసౌధపుటట్టాలిక 
మీదకు అధిరోహింపగలుగుట సంభవము కాదు. (అనగా మోక్షమును 
పొందవలెనన్న జ్ఞానవైరాగ్యములు రెండును అపేక్షితములే యగును.) 
అత్యంత వైరాగ్యవత స్పమాధిః 

సమాహితస్యైవ _ దృఢప్రబోధః । 
ప్రబుద్దతత్వ్వస్య హి బంధముక్తిః 
ముక్తాత్మనో నిత్యసుఖానుభూతి: ॥ 376 

మీదు మిక్కిలి వైరాగ్యము గలవానికే సమాధిస్థితి ప్రాప్తించును. ఆ 
స్థితిని పొందినవానికే దృఢమైన జ్ఞానము కలుగును. దృఢమైన జ్ఞానము 
గలవానికే సంసారబంధ విముక్తి కలుగును. అట్టు సంసారబంధవిముక్తిని 
గన్నవానికే నిత్యానందానుభవము ప్రాప్తించును. 
వైరాగ్యాన్న పరం సుఖస్య జనకం పశ్యామి వశ్యాత్మనః 

తచ్చేచ్చుద్దతరాత్మబోధసహితం స్వారాజ్యసామ్రాజ్యధుక్‌ | 
ఏతద్ద్వారమజ స్రముక్తియువతేర్య స్మాత్వమస్మాత్సరం 

సర్వత్రాస్సహయా సదాత్మని సదా ప్రజ్ఞాం కురు శ్రేయసే ॥ 377 

జితేంద్రియుడైన పురుషునకు వైరాగ్యముకన్న మించి సుఖము నివ్వగలది 
యేదియు నాకు గానరాదు. ఆ వైరాగ్యము విశుద్దమైన యాత్మ జ్ఞానముతో 
కూడినది అయ్యెనేని విద్యసామ్రాజ్య సుఖమును ఈయగలది యగును. 
ఇది నిరంతరమును తెజచి యుంచబడు ముక్తికాంతయొక్క ద్వారము. 
కావున ఓ వత్సా! నీవు నీ కల్యాణము కొకు ఎల్లవంకలనుండియు 
ఇచ్చారహితుడవై సర్వదా సచ్చిదానందపరబ్రహ్మమునందే బుద్ధిని 
స్థిరపబుచుకొనుము! 


వివేక చూడామణి 129 


ఆశాం ఛింధి విషోపమేషు విషయేష్వేపైన మృత్యో: సృతి 
స్యక్వా జాతికులా శ్రమేష్వభిమతిం ముంచాతిదూరాత్రియాః । 
దేహాదావసతి త్యజాత్మధిషణాం ప్రజ్ఞాం కురుష్వాత్మని 
త్వం ద్రష్టాస్యమలో౭సి నిర్ణయపరం బ్రహ్మాతి సి యద్వస్తుతః ॥ 378 
విషయములు విషమువంటివి. వానిమీద ఆశను వీడుము! ఏలయనగా 
ఇది (స్వరూప విస్మృతి రూపమగు) మృత్యువునకు మార్గము. జాతి, 
కులము, ఆశ్రమము మున్నగువానిమీద అభిమానమును వీడి 
దూరమునుండియే కర్మలకు ఒక నమస్కారము చేయుము! దేహాదులగు 
అసత్తు పదార్థములందు ఆత్మబుద్ధిని మానుము! ఆ యాత్మయందు 
అహంబుద్ది గలిగియుండుము! ఏలయనగా నీవు సర్వద్రష్టవు. 
మలరహితుడువు. ద్వైతరహితుడవు నగు పరబ్రహ్మవు. 
ధ్యానవిధి 
లక్ష్యే బ్రహ్మణి మానసం దృఢతరం సంస్థాష్య బాహ్యేంద్రియం 
స్వస్థానే వినివేశ్య నిశ్చలతనుశ్చో పేక్ష్య దేహస్థితిమ్‌ । 
బ్రహ్మాత్మైక్యముపేత్య తన్మయతయా చాఖండవృత్త్యా౭ నిశం 
బ్రహ్మానందరసం పీబాత్మని ముదా శూన్యైః కిమన్యైర్ర్యమైః ॥ 379 
చిత్తమును దృఢముగా నిజలక్ష్యమైన (బ్రహ్మమునందు నిలిపి, 
బాహేర్రదియములను వాని విషయములనుండి మజలించి, వానివాని 
స్థానములందు స్థిరపజచికొనుము! శరీరమును నిశ్చలముగా నిలిపికొనుము! 
దాని స్థితిని గూర్చి తలపవలదు. ఈవిధముగా (బ్రహ్మమును ఆత్మను 
ఏకము గావించి తన్మయత్వము వహించి అఖండముగా అహర్షిశమును 
మానసికముగా ఆనందపూర్వకముగా (బ్రహ్మానందరసమును (గ్రోలుము! 
పొల్టు విషయముల వలన ప్రయోజనమేమి? 
అనాత్మచింతనం త్యక్త్వా కళశ్మలం దుఃఖకారణమ్‌ | 
చింతయాత్మానమానందరూపం యన్ముక్తికారణమ్‌ ॥ 380 


910 Viveka 01౦౦620201 (Telugu)_Section_5_Front 


130 వివేక చూడామణి 


దుఃఖమునకు కారణభూత మగునదియు, మోహరూపమైనదియునగు 
అనాత్మ చింతనమును మాని ఆనందస్వరూపమైన యాత థ్రీ చింతనము 
చేయుము! అది సాక్షాత్తు ముక్తికి హేతువైనది. 
ఏష స్వయంజ్యోతిరశేష సాక్షీ 
విజ్ఞానకోశే విలసత్యజ(్రమ్‌ । 
లక్ష్యం విధాయైనమసద్విలక్షణ 
మఖండవృత్త్యాత్మతయానుభావయ ॥ 381 
స్పయం(ప్రకాశమై, సర్వసాక్షియై, అనిత్యపదార్థము లన్నిటికన్న భిన్నమైనదై 
నిరంతరము విజ్ఞానమయకోశమునందు విరాజిల్లుచుండు నీ పరమాత్మనే 
లక్ష్యముగా చేసికొని దీనినే అఖండవృత్తితో (తైలధారవలె) ఆత్మభావముతోడ 
చింతనము చేయుము! 
ఏతమచ్చిన్నయా వృతా ప్రత్యయాంతరశూన్యయా । 
ఉల్లేఖయన్‌ విజానీయాత్‌ స్వస్వరూప తయాస్సుటమ్‌ ॥ 382 
ఇతర (ప్రతీతులు ఏవియు లేని విధమును అఖండవృత్తితో ఈ 
ఒక్క దానినే చింతనము చేయుచు యోగి యగువాడు దీనినే 
స్వస్వరూపమగా స్పష్టముగా గుర్తింపవలెను. 
అత్రాత్మత్వం దృఢీకుర్వన్నహమాదిషు సంత్యజన్‌ 
ఉదాసీనతయా తేషు  తిష్టేద్బటపటాదివత్‌ ॥ 383 
ఈ విధముగా ఈ పరమాత్మయందు ఆత్మభావమును బలపఅచి 


కొనుచు అహంకారాదులందు ఆత్మబుద్ధిని మానుచు, వాని యెడల 


శరీరముకంటె భిన్నములైన ఘటపటాదుల యెడటను వలె ఉదాసీనత 
వహించియుండవలెను. 


వివేక చూడామణి 131 


ఆత్మదృష్టి 
విశుద్దమంతఃకరణం స్వరూపే 
> 
నివేశ్య సాక్షిణ్యవబోధమాత్రే | 
శనైశృనైర్నిశ్ళ్చల తాముసానయన్‌ 
పూర్ణం స్వమేవానువిలోకయేత్తతః ॥ 384 
సర్వసాక్షి జ్ఞానస్వరూపము నగు ఆత్మయందు తన శుద్ద చిత్తమును 
లగ్నమొనర్చి క్రమక్రమముగా నిశ్చలత్వమును సాధించుకొనుచు కడపట 
సర్వత్ర తననే నిండియున్నట్టు దర్శింపవలెను. 
దేహేంద్రియప్రాణమనో£_ హమాదిభిః 
స్వాజ్ఞానక్టు ప్రైరఖిలైరుపాధిభిః 
విముక్తమాత్మానమఖండరూపం 
పూర్ణం మహాకాశమివావలోకయేత్‌ ॥ 385 
తన యజ్ఞానము చేత కల్పితములైన దేహము, ఇంద్రియములు, 
(ప్రాణములు, మనస్సు, అహంకారము ఆదిగా గల యెల్ల యుపాధులను 
లేనిదై యఖండమైనదిగ ఆత్మను మహాకాశమువలె సర్వత్ర నిండియున్నట్లు 
చూడవలెను. 
ఘటకలశకుసూలసూచిముఖ్యై 
ర్లగనముపాధిశతైర్విముక్తమేకమ్‌ । 
భవతి న వివిధం తథైవ శుద్ధం 
పరమహమాది విముక్తమేకమేవ ॥ 386 
ఘటము, కలశము, ధాన్యపు గాదె, సూది మున్నగు వందల కొలది 
ఉపాధులు ఏవియులేనిదై ఆకాశము సర్వదా ఒక్కటిగనే యుండును. 
ఉపాధులు అనేకములైన కారణమున 'అది యనేకము కాదు. అట్టే 
అహంకారాదులగు ఉపాధులు ఏవియు లేక పరమాత్మ ఒక్కడే అయి 
ఉండును. 


132 వివేక చూడామణి 


బ్రహ్మాదిస్తంబపర్యంతా మృషామాత్రా ఉపాధయః । 
తతః పూర్ణం స్వమాత్మానం పశ్యేదేకాత్మనా స్థితమ్‌ ॥ 387 
(బ్రహ్మము మొదలు స్తంబము (తృణము) వజకును గల ఉపాధులెల్ల 
మిథ్యయే. కావున తనను సర్వదా ఒక్కటియై యుండు పరిపూర్ణమైన 
ఆత్మ స్వరూపముగా చూచికొనవలెను. 
యత్ర భ్రాంత్యా కల్పితం యద్వివేకే 
తత్తన్మాత్రం నైవ తస్మాద్విభిన్నమ్‌ । 
భ్రాంతేర్నాశే భ్రాంతిదృష్టాహితత్త్యం 
రజ్ఞస్తద్వద్విశ్వమాత్మ స్వరూపమ్‌ ॥ 388 
ఎక్కడ అనగా ఏ యాధారమునందు ఏ వస్తువు భ్రాంతి చేత 
కల్పితమగునో ఆ యాధారమునకు సంబంధించిన సమ్యగ్‌జ్ఞానము 
కలిగిన మీదట ఆ కల్పితవస్తువు తద్రూపమైనదిగా నిశ్చితమగును. 
అది దానికంటె భిన్నమైనది కానేకాదు. భ్రాంతివశమున రజ్ఞువునందు 
ప్రతీతమైన సర్పము ఆ (భ్రాంతి యంతరించిన మీదట రజ్జురూపముగానే 
ప్రత్యక్షమగును. అట్లే అజ్ఞాన మంతరించిన మీదట సమస్త విశ్వము 
ఆత్మ స్వరూపముగానే తెలియవచ్చును. 
స్వయం బ్రహ్మా స్వయం విష్ణుః స్వయమింద్రః స్వయంశివః 
స్వయం విశ్వమిదం సర్వం స్వస్మాదన్యన్న కించన ॥ 389 
స్వయముగా ఆత్మయే (బ్రహ్మ. అదియేవిష్ణువు. అదియే యింద్రుడు. 
అదియే శివుడు. ఈ సమస్త విశ్వమును అదియే. ఆత్మకన్న భిన్నమైనది 
ఏదియును లేదు. 
అంతః స్వయం చాపి బహిః స్వయం చ 
స్వయం పురస్తాత్‌ స్వయమేవ పశ్చాత్‌ | 
స్వయం హ్యువాచ్యాం స్వయమప్యుదీచ్యాం 
తథోపరిష్టాత్‌ స్వయమప్యధస్తాత్‌ ॥ 390 


వివేక చూడామణి 133 
వివేక చూడామణి 13 


లోపల నున్నదియు తానే. వెలుపల న్నునదియు తానే. ముందు 
ఉన్నదియు తానే. వెనుక నున్నదియు తానే. కుడివంక నున్నదియు 
తానే. ఎడమవంక నున్నదియు తానే. ఉపరిభాగమున ఉన్నదియు తానే. 
క్రింది భాగమున ఉన్నదియు తానే. 
తరంగఫేనభ్రమబుద్చుదాది 

సర్వం స్వరూపేణ జలం యథా తథా। 
చిదేవ దేహాద్యహమంతమేతత్‌ 

సర్వం చిదేవైకరసం విశుద్ధమ్‌ ॥ 391 

కెరటము, నురుగు, సుడి, బుడగ మొదలైనవాని రూపమున ఉన్నది 
యెల్ల ఎట్టు జలమే యగునో అట్లే దేహము మొదలు 
అహంకారపర్యంతముగా ఉన్న యీ విశ్యమంతయు అఖండ శుద్ద 
చైతన్యమగు ఆత్మయే యగును. 
సదేవేదం సర్వం జగదవగతం వాజ్మనసయో: 

సతో౭_న్యన్నాసేవ ప్రకృతిపరసీమ్ని స్థితవతః | 
పృథక్‌ కిం మృత్నాయాః కలశఘటకుంభాద్యవగతం 

వదత్యేష బ్రాంతస్వృమహమితి మాయామదిరయా ॥ 392 

మనస్సు ద్వారా, వాక్కు ద్వారా ప్రతీతమగుచున్న యీ జగత్తు 
అంతయు సత్తుయొక్క స్వరూపమే. (ప్రకృతికి అతీతమై యుండు 
ఆత్మస్వరూపమందు స్థిరపడియుండువాడు ఎవడో వాని దృష్టిలో సత్తుకంటె 
భిన్నమైనది ఏదియును లేదు. ఘటము, కలశము, కుంభము మున్నగునవి 
యెల్ల మృత్తిక కన్న భిన్నమైనది యగునా? మాయ యను మదిరచేత 
నున్మత్తుడైన కారణముననే మానవుడు 'నీవు-నేను' అను భేదబుద్ధి 
పూర్వకములైన పలుకులు పలుకుచున్నాడు. 
క్రియాసమభిహారేణ యత్ర నాన్యదితి (శ్రుతిః । 
బ్రవీతి ద్వైతరాహిత్యం మిథ్యాధ్యాసనివృత్తయే ॥ 393 


134 వివేక చూడామణి 


కార్యరూపమగు ద్వైతమును ఉపసంహరించుచు “ఎందు మణి 
యేదియును చూడడో” అనునట్టి యద్వైతపరమైన (శ్రుతి. మిథ్యా 
అధ్యాసనివృత్తి కొకు పర్యాయముగా ద్వైతము యొక్క అభావమునే 
తెలుపుచున్నది. 

(యహ నాన్యత్సశ్యతి నాన్యచ్చృణోతి నాన్యద్విజానాతి స భూమా” 
(ఛాందోగ్య. 7/24/1) ఇది అద్వైతపరమైన శ్రుతి.) 
ఆకాశవన్నిర్మల నిర్వికల్ప 

నిస్సీమ నిష్పందన నిర్వికారమ్‌ । 
అంతర్చహిశ్ళూన్య మనన్యమద్వయం 

స్వయం పరంబ్రహ్మ కిమస్తి బోధ్యమ్‌ ॥ 394 

ఏ పరబ్రహ్మము స్వయముగా ఆకాశమువలె నిర్మలము, నిర్వికల్పము, 
నిస్సీమము, నిశ్చలము, నిర్వికారము, లోపల, వెలుపల, ఎల్లవంకల 
శూన్యము, అనన్యము, అద్వితీయము నైనదో అది జ్ఞానమునకు 
విషయమగునా? (తెలిసికొన సాధ్యమగునా?) 


వక్తవ్యం కిము విద్యతే త్ర బహుధా బ్రహ్మైవ జీవస్వ్వయం 

బ్రహ్మైతజ్ఞగదాతతం ను సకలం బ్రహ్మాద్వితీయం శ్రుతేః । 
బ్రహ్మైవాహమితి ప్రబుద్ధమతయ: సంత్యక్తబాహ్యాః స్ఫుటమ్‌ 

బ్రహ్మీభూయ వసంతి సంతతచిదానందాత్మనైవద్రువమ్‌ ॥ 395 

ఈ విషయమునందు అధికముగా చెప్పవలసినది ఏమున్నది? జీవుడు 
స్వయముగా (బ్రహ్మమే. (బ్రహ్మమే యీ సమస్త జగద్రూపమున 
విస్తరించియున్నది. ఏలయనగా (బ్రహ్మము అద్వితీయమైనదని (శ్రుతి 
చెప్పుచున్నది. 'నేను (బ్రహ్మమునే' అనునటి బోధము గలవారు 
బాహ్యవిషయములను  సర్వవిధముల పరిత్యజించి సర్వదా 
బ్రహ్మభావముతోను, సచ్చిదానంద స్వరూపముతోనే స్థితులై యుందురనుట 
నిశ్చయము. 


వివేక చూడామణి 135 


న పతక 


జహి మలమయకోశేల_ హంధియోత్లాపితాశాం 
ప్రసభమనిలకల్సే  లింగదేహేల పి 
నిగమగదితకీర్తిం నిత్యమానందమూర్తిం 


స్వయమితి పరిచీయ బ్రహ్మరూపే ణ తిష్ట! ॥ 396 

ఈ మలమయమైన కోశమునందు ఆహంబుద్ది వలన గలిగిన యాస్తక్తిని 
వీడుము. అటుమీదట వాయురూపమైన లింగదేహమునందు కూడ 
దానిని దృఢముగా విడనాడుము. వేదముల చేత వర్లింపబడు కీర్తి 
గలదగు ఆ యానందస్వరూప (బ్రహ్మమునే స్వస్వరూపముగా నెటీగి 
సర్వదా బ్రహ్మరూపమైన స్థిరుడవై యుండుము. 
శవాకారం యావద్భజతి" మనుజస్తావదశుచిః 

పరేభ్యః స్యాత్‌క్లేశో జననమరణవ్యాధినిలయ: । 
యదాత్మానం శుద్ధం కలయతి శివాకారమచలం 

తదా తేభ్యో ముక్తో భవతి హి తదాహ శ్రుతిరపి ॥ 397 

మానవుడు ఈ శవతుల్యమైన శరీరమునందు ఎంతవణకు ఆసక్తుడై 
యుండునో అంతవణకు అతడు అత్యంతము అపవిత్రుడై యుండును 
అంతవణకు జననమరణ వ్యాధులకు ఆ(శ్రయస్థానమై యతడు పరులవలన 
అత్యంత క్రేశమును భరింపవలసిన వాడగును. కాని యతడు కల్యాణ 
స్వరూపము, అచలము, శుద్దమునగు తన యాత్మను ఎప్పుడు 
సాక్షాత్కరించికొనుచో అప్పుడు సమస్తక్షేశముల నుండియు విముక్తిని 
పొందును. 


పశ్చాత్‌ | 


ప్రపంచ నివారణము 
స్వాత్మన్యారోపితాశేషాభాసవస్తునిరాసతః | 
స్వయమేవ పరంబ్రహ్మ పూర్ణమద్వయమక్రియమ్‌ ॥ 398 
తన యాత్మయందు ఆరోపింపబడిన సమస్తకల్పిత వస్తువులను 


నిరసించివైచిన మీదట మనుష్యుడు స్వయముగా అద్వితీయుడు, 
(క్రియారహితుడు నగు పరబ్రహ్మమే అగును. 


136 వివేక చూడామణి 


సమాహితాయాం సతి చిత్తవృత్తౌ 


పరాత్మని బ్రహ్మణి నిర్వికల్పే | 
న దృశ్యతే కళ్చిదయం వికల్ప: 
ప్రజల్పమాత్రః పరిశిష్యతే తతః ॥ 399 


నిర్వికల్పరమాత్మ యగు పరబ్రహ్మమునందు చిత్తము స్థిరపడిపోయిన 
మీదట ఈ దృశ్యమైన వికల్పము ఎందును కానరాదు. అప్పుడు ఇది 
'ప్రజల్పమాత్రముగా (వాగాడంబరముగా) నుండిపోవును. 
అసత్కల్పో వికల్పోల యం విశ్వమిత్యేకవస్తుని | 
నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదా కుతః ॥ 400 

ఆ ఒకవస్తువగు (బ్రహ్మమునందు ఈ (ప్రపంచము మిథ్యావస్తువుగా 
కల్పితమైనది మాత్రమే. కాకున్న నిర్వికారము, నిర్విశేషము అగు 
వస్తువునందు భేదమెటనుండి వచ్చినది? 
ద్రష్ట్రదర్శనదృశ్యాది భావశూన్యైకవస్తుని । 
నిర్వికారే " _నిరాకారే నిర్విశేషే భిదాకుతః ॥ 401 

ద్రష్ట దృశ్యము, దర్శనము అను బేధములు ఏవియు లేనిదై, నిర్వికారమై, 
నిరాకారమై, నిర్విశేషమైన ఏకవస్తువునందు భేదము ఎచ్చటనుండి వచ్చినది? 
కల్ఫార్లవ ఇవాత్యంత పరిపూర్తెకవస్తుని । 

టై 

అద్వితీయే పరే తత్తే  నిర్విశేషే భిదాకుతః ॥ 402 

నిర్వికారము, నిరాకారము, నిర్విశేషము, ప్రళయకాలసము|ద్రమువలె 
అత్యంత పరిపూర్ణమైన యేకపదార్హమందు భేదమెటనుండి వచ్చినది? 
తేజసీవ తమో యత్ర ప్రలీనం భ్రాంతికారణమ్‌ । 
అద్వితీయే పరే తత్తే నిర్విశేషే భిదాకుతః ॥ 403 

ప్రకాశమందు అధికారము లయించిపోవు విధముగా దేనియందు 


భ్రాంతిమూలకమైన అజ్ఞానము లయించిపోవునో ఆ యద్వితీయము, 
నిర్విశేషమునైన పరతత్యమునందు భేదము ఏ యెడనుండి వచ్చునది? 


నివేక చూడామణి 137 
వివేకచూడామణి 137 


ఏకాత్మకే పరే తత్తే _ భేదవార్తా కథం భవేత్‌ | 
సుషుస్తా సుఖమాత్రాయాం భేదః కేనావలోకిత: ॥ 404 
ఏకాత్మకము, అద్వితీయము నగు పరతత్త్యమందు భేదప్రసంగము 
ఎట్టు పొసగును? కేవలము సుఖరూపమగు సుషుప్తియందు భేదమును 
గన్నవాడు ఎవడు? 
న హ్యాస్తి విశ్వం పరతత్తబోధాత్‌ 
సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే I 
కాలత్రయే నాష్యహిరీక్షితో గుణే 
న హ్యంబుబిందుర్భ గతృష్టికాయామ్‌ ॥ 405 
పరతత్త్యము బోధపడిన మీదట సత్తు స్వరూపముగా గల నిర్వికల్ప 
పరబ్రహ్మమునందు విశ్చమన్నది యెందును కానరాదు. త్రికాలములందు 
ఎందైన ఎవ్వడైన ఎన్నడైన రజ్జువునందు సర్పమును, ఎండమావియందు 
నీటి బిందువులు జూచెనా? లేదు. 
మాయామాత్రమిదం  ద్వైతమద్వైతం పరమార్థతః । 
ఇతి బ్రూతే  శ్రుతిస్పాక్షాత్సుషుస్తావననుభూయతే ॥ 406 
ద్వైతమన్నది మాయామాత్రమైనది. నిజరూపముగా ఉన్నది అద్వైతమే. 
ఇట్టిదే సుషుప్తియందు కలుగునట్టి యనుభవము కూడ అని సాక్షాత్తు 
(శ్రుతి చెప్పుచున్నది. 
అనన్యత్వమధిష్టానాదారోప్యస్య నిరీక్షితమ్‌ । 
పండితై రజ్ఞుసర్ప్సాదౌ వికల్పో భ్రాంతిజీవనః ॥ 407 
రజ్జు - సర్పములు మున్నగువానియందు బుద్దిమంతులైన పురుషులు 
ఆరోపింపబడిన వస్తువునకు అధిష్టానముతోడ అభేదమును స్పష్టముగా 
గాంచిరి. కావుననే (బ్రహ్మమునందు ఆధ్యాసితమైన యీ (ప్రపంచ 
రూపమగు) వికల్పము అజ్ఞానజన్యమైన (భ్రాంతి కారణముననే 
జీవించియున్నది. 


138 వివేక చూడామణి 


ఆత్మ చింతన విధానము 


చిత్తమూలో వికల్ళోలయం _ చిత్తాభావే నకళశ్ళన । 
అతశ్చిత్తం సమాధేహి ప్రత్యగ్రూపే పరాత్మని ॥ 408 
ఈ వికల్పము చిత్తమూలకమైనది. చిత్తము లేనప్పుడు దీని నామ 
రూపములు కూడ ఉండవు. కాబట్టి చిత్తమును ప్రత్యక్షైతన్యరూపమైన 
ఆత్మయందు స్థిరపజచికొనుమ! 
కిమపి సతతబోధం కేవలానందరూపం 
నిరుపముమతివేలం నిత్యముక్తం నిరీహమ్‌ । 
నిరవధి గగనాభం నిష్కలం నిర్వికల్పం 
హృది కలయతి విద్వాన్‌ బ్రహ్మ పూర్ణం సమాధా ॥ 409 
నిత్యబోధ స్వరూపము, కేవలానందరూపము, ఉపమానరహితము, 
కాలాతీతము, నిత్యముక్తము, ఇచ్చారహితము, గగనమువలె అనవధికము, 
కలారహితము, నిర్వికల్పము నగు ఏదియో (అనిర్వచనీయమైన) 
పూర్ణపరబ్రహ్మమును పండితులైనవారు సమాధిదశయందు తమ యంత: 
కరణములో సాక్షాత్తు అనుభవములోనికి తెచ్చికొందురు. 


ప్రకృతివికృతిశూన్యం భావనాతితభావం 

సమరసమసమానం మానసంబంధదూరమ్‌ । 
నిగమవచనసిద్దం నిత్యమస్మత్రసిద్దం 

హృది కలయతి విద్వాన్‌ బ్రహ్మపూర్ణం సమాధా ॥ 410 

కార్యకారణ రహితము, మానవుల భావనకు అందనిది, సమరసమైనది, 
ఉపమానరహితమైనది, ప్రమాణములకు అతీతమైనది, వేద వాక్యములచేత 
సిద్దించునది, నిత్యమైనది, అస్మద్‌ (నేను అను) రూపమున ప్రసిద్దమైనదియు 
నగు పూర్ల్ణబ్రహ్మమును పండితులు సమాధి దశయందు తమ యంతః 
కరణములో అనుభవమునకు దెచ్చికొందురు. 


వివేక చూడామణి 139 


అజరమమరమస్తాభాస వస్తుస్వరూపం 
స్తిమిత సలిలరాశి _ప్రఖ్యమాఖ్యా విహీనమ్‌ । 
శమితగుణవికారం శాశ్వతం శాంతమేకం 
హృది కలయతి విద్వాన్‌ బ్రహ్మ పూర్ణం సమాధా ॥ 411 
జరామరణాలు లేనిది, ఆభాసము లేనిది, వస్తుస్వరూపమగునది, 
అలలులేని (ప్రశాంత సముద్రము వంటిది, నామరూపరహితమైనది, 
గుణవికారములు లేనిది, నిత్యము, శాంతము, అద్వితీయము నైనదియు 
నగు పూర్మబ్రహ్మమును పండితులు సమాధ్యవస్థలో హృదయమునందు 
ప్రత్యక్షముగా అనుభవింతురు. 
సమాహితాంతఃకరణ: స్వరూపే 
నిలోకయాత్మానమఖండవైభవమ్‌ । 
విచ్చింధి బంధం భవగంధగంధితం 
యత్నేన పుంస్వం సఫలీకురుష్వ ॥ 412 
స్వస్వరూపమందు చిత్తమును స్థిరపజచికొని అఖండైశ్వర్యసంపన్నమైన 
యాత్మను సాక్షాత్కరించికొనుము. సంసారపు వాసనలు గల బంధనమును 


ఖండించివేయుము! ప్రయత్నపూర్వకముగా _ నీమానవజన్మమును 
సఫలమొనర్చికొనుము! 


సర్యోపాధివినిర్ముక్తం సచ్చిదానందమద్వయమ్‌ 
భావయాత్మానమాత్మస్థం న భూయః కల్పసే-ధ్వనే ॥ 413 


ఏ యుపాధులనను లేనిదై, అద్వితీయమై, సచ్చిదానంద స్వరూపమై 
నీ యంతఃకరణమందు నెలకొని యున్న యాత్మను చింతనము 
చేయుచుండుము! అట్లయిన సంసారచక్రమందు పడకుందువు. 


దృశ్యమును ఉపేక్షించుట 
ఛాయేవ పుంసః పరిదృశ్యమాన 
మాభాసరూపేణ ఫలానుభూత్యా । 


140 వివేక చూడామణి 


శరీరమారాచ్చవవన్నిరస్తం 
పునర్న సంధత్త ఇదం మహాత్మా ॥ 414 
మానవుని యొక్క నీడవలె కేవలము ఆభాసరూపముగా గానవచ్చు 
ఈ శరీరమును, దీని ఫలమును గూర్చి ఆలోచించి శవమునువలె 
నిరసించివైచిన మీదట, మహాత్ములైనవారు దీనిని మరల స్వీకరింపరు. 


సతతవిమలబోధానందరూపం సమేత్య 

త్యజ _ జడమలరూపోపాధిమేతం సుదూరే । 
అథ పునరపి నైష స్మర్యతాం వాంతవస్తు 

స్మరణ _ విషయభూతం కల్పతే కుత్సవాయ ॥ 415 

నిత్యము, నిర్మలము, చిదానందమయమునగు నీ స్వరూపమును 
పడసి ఈ మలరూపము, జడమునగు ఉపాధిని దూరము నుండియే 
సర్వవిధముల పరిత్యజించివేయుము! ఇక మజల దానిని ఎన్నడును 
తలపనైన తలపవలదు. ఏలయనగా వమనము చేయబడిన పదార్థమును 
తలచికొన్న, జుగుప్పను గలిగించి మనస్సును పాడుచేయును. 


సమూల మేతత్పరిదహ్య వహ్నా 
సదాత్మని (బ్రహ్మణి నిర్వికల్పే । 
తతః స్వయం నిత్యవిశుద్దబోధా 
నందాత్మనా తెష్టతి విద్వరిష్టః ॥ 416 
విచారణ చేయువారిలో శ్రేష్టులగు మహాత్ములు ఈ స్టూలము, 
సూక్ష్మమునగు ప్రపంచము నెల్ల దీనికి మూలకారణమగు మాయతో 
సహితముగా నిర్వికల్పము, సత్తురూపమునగు (బ్రహ్మాగ్షియందు భస్మము 
గావించి తాము నిత్యము, విశుద్దమునగు బోధానందస్వరూపముతో 
స్థిరత్వము నందియుందురు. 
ప్రారబ్దసూత్రగ్రథితం శరీరం 
ప్రయాతు వా తిష్టతు గోరివ స్రక్‌ । 


వివేక చూడామణి 141 


న తత్పునః పశ్యతి తత్తవేత్తా 
౨-౨ నందాత్మని బ్రహ్మణి లీనవృత్తిః ॥ 417 
గోవు తన మెడలో నున్న దండ ఉన్నదా? పడిపోయినదా? అన్న 
విషయము మీద తలపును నిలుపనైన నిలుపదు. ఆ విధముగనే ప్రారబ్దపు 
సూత్రమందు కూర్చబడిన యీ శరీరము నిలచుగాక! నిలువకుండుగాక! 
ఆనంద స్వరూపమగు (బ్రహ్మమునందు లీనమైన చిత్తవృత్తి గల తత్త్వవేత్త 
యిక దీని వంకకు చూడనైన చూడడు. 
అఖండానందమాత్మానం విజ్ఞాయ స్వస్వరూపతః । 
కిమిచ్చన్‌ కస్య వా హేతోర్దేహం పుష్టాతితత్వవిత్‌ ॥ 418 
ఆఖండానంద స్వరూపమగు ఆత్మయే స్వస్వరూపమని తెలిపికొన్న 
మీదట తత్త్వవేత్త యగువాడు ఇక ఏ కోరికతో, ఏ కారణమున ఈ 
శరీరమును పోషించును? 


ఆత్మజ్ఞానమునకు ఫలము 


సంసిద్దస్య ఫలం _ త్వేతజ్జీవన్ముక్తస్య యోగినః । 
బహిరంతస్పదానందరసాస్వాదనమాత్మని 1 419 


తగిన విధముగా ఆత్మజ్ఞానమందు సిద్ధినిగన్న జీవన్ముక్తుడైన యోగికి 
తన యాత్మకు చెందిన నిత్యానందరసమును లోపల, వెలుపల నిరంతరము 
ఆస్వాదించుచుండుటయే ఫలము. 


వైరాగ్యస్య ఫలం _బోధో _ బోధస్యోపరతిః ఫలమ్‌ । 
స్వానందానుభవాచ్చాంతిరే షైవోపరతే: ఫలమ్‌ ॥ 420 


వైరాగ్యమునకు ఫలము బోధము. బోధమునకు ఫలము ఉపరతి. 
అనగా విషయముల యెడల జౌదాసీన్యము. ఆ యుపరతికి ఆత్మానందాను 
భవముతో చిత్తశాంతిని పొందుటయే ఫలము. 


142 వివేక చూడామణి 


యద్యుత్తరోత్తరాభానః _పూర్వపూర్వం తునిష్పలమ్‌ । 
నివృత్తి: పరమాతృప్తిరానందోల నుపమః స్మృతః ॥ 421 
వెనుక వెనుక వస్తువులు |ప్రాప్తింపకున్న ముందు ముందు ఎనయదగిన 
విషయములు నిరర్థకములగును. అనగా ఆత్మశాంతి లేక యుపరతియు, 
ఉపరతి లేక బోధము, బోధము లేక వైరాగ్యము నిష్టలములని భావము. 
విషయముల నుండి నివర్తిల్లుటయే పరమతృప్తి. అదియే సాక్షాత్తు 
అనుపమానమైన యానందము. 
దృష్టదుఃఖేష్వనుద్వేగో విద్యాయాః _ప్రస్తుతంఫలమ్‌ । 
యత్కృతం భ్రాంతివేలాయాం నానాకర్మజుగుప్పితమ్‌ । 
పశ్చాన్నరో వివేకేన తత్కధథం _ కర్తుమర్హతి ॥ 422 
ప్రారబ్దవశమున ప్రాప్తించిన దుఃఖముల చేత విచలితుడు కాకుండుటయే 
ఆత్మజ్ఞానమునకు మొదటి ఫలము. (భ్రాంతి కాలమందు మనుజుడు 
జుగుప్పాకరములైన పనులు ఎన్నియో చేయును. కాని జ్ఞానము కలిగిన 
పిదప అతడు అట్టి పనులను వివేక పూర్వకముగా ఎట్టు చేయ గలుగును? 
విద్యాఫలం స్యాదసతో నివృత్తిః 
ప్రవృత్తిరజ్ఞానఫలం తదీక్షితమ్‌ 
తజ్ఞాజ్ఞయోర్యన్న్మ్ర గతృష్టికాదౌ 
నో చేద్విదో దృష్టఫలం కిమస్మాత్‌ ॥ 423 
విద్యకు అసత్తునుండి నివర్తిల్చుట ఫలము. అవిద్యకు అసత్తుయందు 
ప్రవర్తిల్లుట ఫలము. ఈ రెండు ఫలములు జ్ఞానికి, అజ్ఞానికి మృగ 
తృష్ణాదులయందు కలుగు ప్రతీతులయందు దానిని తెలిసికొన్న లేక 
తెలిసికొనని వారలయందు చూడబడినవి. అట్టు కానివాడు (మూఢునకు 
వలె పండితునకు కూడ అసత్తు పదార్థములందు (ప్రవృత్తి యున్నచో) 
ఇక విద్యకు (ప్రత్యక్ష ఫలము ఏమి కలిగినది? 


వివేక చూడామణి 143 


అజ్ఞానహృదయ గ్రంధేర్వినాశో యద్యశేషతః ॥ 
అనిచ్చోర్విషయః కిన్ను ప్రవృత్తే: కారణం స్వతః ॥ 424 
అజ్ఞాన హృదయ(గ్రంథి సర్వవిధముల నశించిన మీదట ఆ ఇచ్చా 
రహితుడైన పురుషునకు సాంసారిక విషయములు స్వతఃప్రవృత్తికి 
కారణభూతములగునా? 
వాసనానుదయో భోగ్యే వైరాగ్యస్య పరోల_వధిః । 
అహంభావోదయాభావనో బోధస్య సరమో౭_వధిః । 
లీనవృత్తేరనుత్సత్తిర్మర్యాదోపరతేస్తు సా॥ 425 
భోగ్య వస్తువుల యెడల వాసన కలుగకుండుటయే వైరాగ్యమునకు 
పరమావధి. చిత్తమునందు ఏ విధముగను అహంకారము ఉదయింప 
కుండుటయే బోధమునకు పరమావధి. లీనమైపోయిన వృత్తులు మజల 


తల యెత్తకుండుటయే బోధమునకు పరమావధి. లీనమైపోయిన వృత్తులు 
మజల తల యెత్తకుండుటయే ఉపరతికి చరమసీమ. 


జీవన్ముక్తుని లక్షణములు 


బ్రహ్మాకారతయా సదా స్థితతయా నిర్ముక్తబాహ్యార్థధీ 

రన్యావేదిత భోగ్యభోగకలనో నిద్రాళువద్పాలవత్‌ । 
స్వస్నాలోకితలోకవజ్జగదిదం పశ్యన్‌ క్వ చిల్లబ్దధీ 

రాస్తే కశ్చిదనంతపుణ్యఫలభుగ్ధన్యః స మాన్యోభువి ॥ 426 

(బ్రహ్మాకార వృత్తితో స్థితుడైయున్న కారణమున ఎవని బుద్ది విషయముల 
దిక్కునుండి నివర్తిల్లిపోయినదో, ఎవడు నిద్రాగతునివలెను, బాలకునివలెను 
అన్యులు నివేదించిన భోగ్యపదార్థములనే సేవించునో, ఎవడు తన బుద్ది 
విషయముల మీదకు పోయినప్పుడు ఈ (ప్రపంచమును స్వప్షతుల్యముగా 
జూచునో ఆ యనంత పుణ్యఫలమును అనుభవించునట్టి యే జ్ఞానియగు 
మహాపురుషుడో ఈ పుడమిపై ధన్యుడు, మాననీయుడు నగును. 


144 వివేక చూడామణి 


స్థితప్రజ్ఞో యతిరయం  యస్సదా9_9_ నందమశ్నుతే । 
బ్రహ్మణ్యేవ విలీనాత్మా నిర్వికారో వినిష్కియః ॥ 427 
పరబ్రహ్మమునందు చిత్తమును లయింపజేసి వికారాదులను, (క్రియలను 
వీడి సర్వదా ఆనందరూపపరబ్రహ్మమునందు నిమగ్నుడై యుండువాడు 
స్థిత ప్రజ్ఞుడనబడును. 
బ్రహ్మాత్మనోః శోధితయోరేకభావావగాహినీ । 
నిర్వికల్సా చ చిన్మాత్రా వృత్తిః ప్రజ్ఞేతి కథ్యతే ॥ 
సుస్థితా సా భవేద్యస్య జీనన్ముక్తః స ఉచ్యతే ॥ 428 
('తత్యమసి” ఆదిగా గల మహావాక్యముల చేత) శోధింపబడి 
బ్రహ్మమునకు, ఆత్మకును గల యేకత్వమును స్వీకరించునట్టి 
వికల్పరహితమైన చిత్తవృత్తిని ప్రజ్ఞ యందురు. ఎవనియందు ఈ 
చిన్మాత్రవృత్తి స్థిరపడిపోవునో అతడే జీవన్ముక్తుడనబడును. 
యస్య స్థితా భనేత్రజ్ఞా యస్యానందో నిరంతరః । 
ప్రపంచో విస్యతప్రాయ: స జీవన్ముక్త ఇష్యతే ॥ 429 
స్థిరమైన (ప్రజ్ఞా గలవాడు, నిరంతరమును ఆత్మానందము 
ననుభవించుచున్నవాడు, ప్రపంచమును _ విస్మృత ప్రాయము 
గావించికొన్నవాడును అగు పురుషుడు జీవన్ముక్తుడనబడును. 
లీనధీరపి జాగర్తి యో జాగ్రద్ధర్మవర్ణితః | 
బోధో నిర్వాసనో యస్య స జీవన్ముక్త ఇష్యతే ॥ 430 
చిత్తవృత్తులు లయించియున్నను ఎవడు జాగృతుడై యుండుచూ, 
జా(గ్రద్దశకు సంబంధించిన ధర్మములు లేనివాడై యుండునో, ఎవని 


బోధము సర్వవిధముల వాసనావిరహితము అయిపోయెనో ఆ పురుషుడు 
జీవన్ముక్తుడనబడును. 


(చిత్తవృత్తులు లయించి యున్నను జాగృతుడై యుండువాడు" అన్నదాని 
భావము ఇది - సమస్తదృశ్య పదార్థములను నిషేధించి అతని చిత్తము 


వివేక చూడామణి 145 


నిరంతరమును (బ్రహ్మమునందు లీనమై యున్నను అతడు 
నిద్రించినవానివలె సంజ్ఞాశూన్యుడు కాజాలడు. ఎల్ల కార్యములను 
యథాపూర్వకముగా నిర్వర్తించుచునే యుండును. కాని యట్లు 
అతడుసర్వవ్యవహారసాధన చేయుచున్నను వానిని స్వప్పతుల్యములని 
యెంచికొన్నవాడగుటచేత అతనికి ఇతర పురుషులకు వలె 
దృశ్యపదార్థములందు ఆసక్తి యుండదు. కాబట్టి వస్తుస్థితిని అరయగా 
అతడు జా(గ్రద్దశా ధర్మములు లేనివాడేయగును.) 
శాంతసంసారకలనః కలావానపి నిష్కలః | 
యస్స్పచితోత పి నిశ్చింతః స జీవన్ముక్త ఉచ్యతే ॥ 431 
ఎవని సంసారవాసన శాంతించిపోయెనో, ఎవడు కలావంతుడై 
యుండియు కలారహితుడో అనగా వ్యవహారదృష్టిలో పైకి వికారములు 
కలవాడుగా కానవచ్చుచున్నను ఎవడు సర్వదా నిర్వికారస్వరూపుడై 
యుండునో, ఎవడు చిత్తము గలిగియుండియు చింతలు లేనివాడై 
యుండునో అట్టి పురుషుడు జీవన్ముక్తుడనబడును. 
వర్తమానే పి దేహీ స్మిన్‌ ఛాయావదనునర్తిని । 
అహంతామమతా9 భావో  జీవన్ముక్తస్య లక్షణమ్‌ ॥ 432 
ప్రారబ్దము సమాప్తమగునంత వణకు నీడవలె సర్వదా వెంట నుండునట్టి 
యీ శరీరము ఉన్నను కూడా ఇందు అహంకార మమకారములు లేక 
యుండుట జీవన్ముక్తుని లక్షణము. 
అతీతాననుసంధానం భవిష్యదవిచారణమ్‌ । 
బౌదాసీన్యమపి ప్రాప్తే జీవన్ముక్తస్య లక్షణమ్‌ ॥ 433 
గతించిన విషయములను తలపకుండుట, భావిని గూర్చి 
ఆలోచించకుండుట యీ గుణదోషమయమైన ప్రపంచమందు సర్వత్ర 
సమదృష్టి గలిగియుండుట జీవన్ముక్తుని లక్షణము. 
గుణదోషవిశొష్టేఐ.స్మిన్‌  స్వభావేన _ విలక్షణే । 
సర్వత్ర సమదర్శిత్వం జీవన్ముక్తస్య లక్షణమ్‌ ॥ 434 


146 వివేక చూడామణి 


తన యాత్మ స్వరూపమునకన్న భిన్నముగా నున్న యీ గుణదోష 
మయమైన (ప్రపంచమందు సర్వత్ర సమదృష్టి గలిగియుండుట జీవను కుని 
లక్షణము. 


ఇష్టానిష్టార్థసం ప్రాప్తా సమదర్శితయాత్మని । 
ఉభయ త్రావికారిత్వం జీవన్ముక్తస్య లక్షణమ్‌ ॥ 435 


ఇష్టవస్తువు, అనిష్టవస్తువు - ఏది (ప్రాప్తించినను సమానభావము 
కలిగియున్న కారణమున ఆ రెండు దశలయందును చిత్తములో ఎట్టి 
వికారమును కలుగకయుండుట జీవన్ముక్త పురుషుని లక్షణము. 


బ్రహ్మానందరసాస్వాదాసక్త చిత్రతయా యతేః । 
అంతర్చహిరవిజ్ఞానం జీవన్ముక్తస్య లక్షణమ్‌ ॥ 436 
బ్రహ్మానందరసాస్వాదమునందు చిత్తము ఆసక్తిగొనియున్న కారణమున 


బాహ్యవస్తువులయొక్క, ఆంతరిక వస్తువులయొక్క పరిజ్ఞానము ఏమియు 
లేకుండుట జీవన్ముక్తుడైన యతి లక్షణము. 


దేహేంద్రియాదౌ కర్తన్యే మమాహంభావవర్ణితః । 
జాదాసీన్యేన యస్తిష్టేత్స జీవన్ముక్తలక్షణ: ॥ 437 


దేహము, ఇంద్రియములు మున్నగువానియందును, కర్తవ్యమందును 
ఎవడు మమకారమును, అహంకారమును లేకయుండునో, ఉదాసీనత 
వహించునో ఆ పురుషుడు జీవన్ముక్త లక్షణము గలవాడగును. 
విజ్ఞాత ఆత్మనో యస్య బ్రహ్మభావః శ్రుతేర్చలాత్‌ । 
భవబంధవినిర్ముక్తస్ప జీవన్ముక్తలక్షణ: ॥ 438 

ఎవడు [శ్రుతి ప్రమాణముల మూలమున తన యాత్మయొక్క 


(బ్రహ్మత్వమును తెలిసికొనెనో, ఎవడు సంసారబంధరహితుడై యుండునో 
ఆ పురుషుడు జీవన్ముక్త లక్షణము గలవాడు. 


దేహేంద్రియేష్వహంభావ ఇదం భావస్తదన్యకే ॥ 
యస్య నో భవతః క్వాపి స జీవన్ముక్త ఇష్యతే ॥ 439 


వివేక చూడామణి 147 


ఎవనికి దేహేంద్రియాదులయందు అహంభావమును, అన్యవస్తువులందు 
ఇదం (ఇది యను) భావమును లేవో అతడు జీవన్ముక్తుడని తలపబడును. 
న ప్రత్యగ్రహ్మణోర్భేదం కదా౭_పి (బ్రహ్మసర్గయోః । 
ప్రజ్ఞయా యో విజానాతి స జీవన్ముక్త ఇష్యతే ॥ 440 

గంభీరముగా తత్త్యపరిశీలనము చేయగల తన బుద్ధిచేత ఆత్మకు, 
(బ్రహ్మమునకు నడుమ, (బ్రహ్మకు సృష్టికి (సంసారము లేక ప్రపంచము) 
నడుమ ఎవడు భేదమును చూడడో ఆ పురుషుడు జీవన్ముక్తుడు 
అనబడును. 
సాధుభిః పూజ్యమానే£_స్మిన్‌ పీడ్యమానే9_పి దుర్దనైః | 
సమభావో భవేద్యస్య స _జీవన్ముక్త ఇష్యతే ॥ 441 

సజ్ఞనులచేత ఈ శరీరము సత్కరింపబడినప్పుడు, దుర్ణనుల చేత 


పీడింపబడినప్పుడు - రెండు దశలయందును ఎవని చిత్తము సమభావము 
వహించియుండునో అతడు జీవన్ముక్తుడని తలపబడును. 


యత్ర ప్రవిష్ణా విషయా: పరేరితా 


నదీప్రవాహా ఇవ వారిరాశౌ । 
లీనంతి సన్మాత్రతయా న విక్రియా 
ముత్పాదయంత్యేష యతిర్విముక్తః ॥ 442 


సముద్రములో కలిసిపోయిన నదీ(ప్రవాహములు సము[ద్రరూపమునే 
ధరించును. అట్లే యితరులచేత సిద్దము చేయబడిన విషయములు 
ఆత్మస్వరూపములుగా ప్రతీతములు అగుట మూలమున ఎవని 
చిత్తమునందు ఎట్టి క్షోభమును ఉదయింపకుండునో ఆ యతిశ్రేష్టుడు 
జీవన్ముక్తుడు. 
విజాతబ్రహ్మతత్త్వస్య యథాపూర్వం న సంసృతి; ॥ 
అస్తిచేన్న స విజ్ఞాత బ్రహ్మభావో బహిర్ముఖ: ॥ 443 


148 వివేక చూడామణి 


బ్రహ్మ తత్య్యమును ఎజిగిన పండితునకు పూర్వమందువలె 
సంసారమునందు ఆసక్తియుండదు. అట్టు గాక యింకను ఆసక్తి యుండెనేని 
వానిని సంసారియే యనియు, వానికి (బ్రహ్మతత్త్యజ్ఞానము కలుగలేదనియు 
భావింపవలెను. 
ప్రాచీనవాసనావేగాదసౌ సంసరతీతి చేత్‌ । 
న సదేకత్వ విజ్ఞానాన్మందీ భవతి వాసనా ॥ కకక 

పూర్వవాసనా (ప్రాబల్యము కారణముగా మరల అతనికి 
సంసారమునందు (ప్రవృత్తి కలుగవచ్చునందువా? అట్టి విషయము 
ఏదియును లేదు. ఏలయన్న (బ్రహ్మముయొక్క ఏకత్వ పరిజ్ఞానము 
వలన వానిలోని వాసన క్షీణించిపోవగలదు. 
అత్యంత కాముకస్యాపి వృత్తి; కుంఠతిమాతరి । 

అక్షి 9 షే 

తథైవ బ్రహ్మణి జ్ఞాతే పూర్ణానందే మనీషిణః ॥ 445 

అత్యంతకాముకుడైనవాని కామ'్రవృత్తి కూడ తల్లిని జాడగా 
నశించిపోవును. అట్టే పూర్ణానంద స్వరూపుడైన (బ్రహ్మమును తెలిసికొన్న 
మీదట పండితుడైనవానికి సంసారమునందు (ప్రవృత్తి కలుగనేరదు. 


ప్రారబ్బ విచారణము 
ధ 


నిదిధ్యాసనశీలస్య బాహ్యప్రత్యయ _ ఈక్ష్యతే | 
బవీతి _శ్రుతిరేతస్య ప్రారబ్ధం ఫలదర్భనాత్‌ ॥ 446 
నిదిధ్యాసనమందు అనగా ఆత్మ చింతనమందు నిమగ్నుడైన పురుషునకు 
బాహ్యపదార్థముల (ప్రతీతి కలుగుచుండుట చూడబడినది. ఫలభోగము 
కానవచ్చుటచేత (శ్రుతి దానిని అతని ప్రారబ్ధమని చెప్పుచున్నది. 
సుఖాద్యనుభవో యావత్తావత్రారబ్ధమిష్యతే । 
ఫలోదయః క్రియాపూర్వో నిష్కియో న హికుత్రచిత్‌॥ 447 
(యుక్తిచేత గూడ) సుఖదుఃఖాదుల అనుభవము ఫలభోగము 


వివేక చూడామణి 149 


ఉండునంతవజకు ప్రారబ్దము ఉన్నదని భావింపబడును. ఏలయనగా 


ఫలభోగము (క్రియాపూర్వకమై యుండును. ముందు కర్మలేనిచో ఫలము 
గలుగదు. 


అహం బ్రహ్మేతి విజ్ఞానాత్‌ కల్పకోటి శతార్జితమ్‌ । 
సంచితం విలయం యాతి ప్రబోధాత్స్వప్నకర్మవత్‌ ॥ 448 
మేలుకొన్న మీదట స్వప్టగతములైన కర్మలు అంతరించిపోవు విధముగా 


'నేను బ్రహ్మమును" అన్న జ్ఞానము కలిగినంతనే శతకోటికల్పముల 
నుండియు కూడబెట్టబడిన కర్మలు అన్నియు అంతరించిపోవును. 


యత్కృతం స్వప్నవేలాయాం పుణ్యంవా సాపముల్బణమ్‌ | 
సుప్తోత్టితస్య కిం తత్సాత్‌ స్వర్గాయ నరకాయవా॥ 449 
౨0 లి 
స్వప్పదశయందు చేయబడిన మహామహాపుణ్యములు గాని, పాపములు 
గాని మేలుకొన్నమీదట స్వర్గప్రాప్తికి గాని, నరకప్రాప్తికి గాని 
కారణభూతములుగాగలవా? 
స్వమసంగముదాసీనం _పరిజ్ఞాయ నభో యథా । 
న శ్లిష్యతే యతిః కించిత్‌ కదాచిద్భావికర్మభిః ॥ 450 
ఆకాశమువలె తనను సంగరహితునిగాను, ఉదాసీనునిగాను 
(అనుభవపూర్వకముగా) తెలిసికొన్న యతీశ్వరుడు రాబోవునట్టి యే 
కర్మముచేతను ఒకింతయు లిప్తుడు కాడు. 
న నభో ఘటయోగేన _సురాగంధేన లిప్యతే । 
తథాత్మోపాధియోగేన తద్ధర్మైర్షైన లిప్యతే ॥ 451 
కడవతోడి సంపర్కము వలన అందున్న మద్యము యొక్క గంధముచేత 
ఆకాశము లిప్తము గాదు.అట్లే ఉపాధి సంబంధముచేత ఆత్మ కూడ 
ఉపాధి ధర్మములను అంటకుండును. 


150 వివేక చూడామణి 


జ్ఞానోదయాత్సురారబ్దం కర్మ జ్ఞానాన్న నశ్యతి । 
అదత్వా సఫలం లక్ష్యముద్ధిశ్యోత్సష్టబాణవత్‌ 1 452 
సఘుబుద్ద్యా వినిర్ముక్తో బాణ: పశ్చాత్తుగోమతౌ 
తిష్టతి ఛినత్వ్యేవ లక్ష్యం వేగేన నిర్భరమ్‌ ॥ 453 
లక్ష్యము వంకకు విడువడిన బాణమువలె జ్ఞానము కలుగుటకు 
పూర్వమందు ఆరంభించబడిన కర్మ ఫలమును ఈయక మానదు. 
అది జ్ఞానము వలన నశింపదు. వ్యాఘ్రమని (భ్రమించి గోవు దిక్కుగా 
ప్రయోగింపబడిన బాణము పిమ్మట అది పులి కాదు గోవు అన్న 
జ్ఞానము కలిగినను మధ్యలో నిలిపివేయబడజాలదు. వెంటనే లక్ష్యమును 
ఛేదించి తీరును. 
ప్రారబ్దం బలవత్తరం ఖలు విదాం భోగేన తస్య క్షయః 

సమ్యగ్‌ జ్ఞానహుతాశనేన విలయ: _ ప్రాక్సంచితాగామినామ్‌ । 
బ్రహ్మాత్మైక్యమవేక్ష్య తన్మయతయా యే సర్వదా సంస్థితా 

స్తేషాం తత్రితయం న హి క్వచిదపి బ్రహ్మైవ తే నిర్గుణమ్‌ ॥ 454 

పండితుడైనవాని (ప్రారబ్దము అవశ్యము (ప్రబలమైనది యగును. 
అనుభవించుట వలననే అది క్షయము నందును. పూర్వసంచితములైనవి, 
ముందు జరగనున్నవియు నగు కర్మలు మాత్రము తత్త్యజ్ఞానాగ్నిచే 
క్షయమునొందును. కానిబ్రహ్మమునకు, ఆత్మకును సంబంధించిన 
ఏకత్వమును దెలిసికొని సర్వదా ఆ భావమునందే నిలిచియుండువారి 
దృష్టిలో అవి అనగా ఆగామి, సంచితము, |ప్రారబ్దము రూపమున ఉన్న 
మూడు విధముల కర్మలును కూడ లేనివే యగును. అట్టివారు సాక్షాత్తు 
నిర్గుణ పరబ్రహ్మములా? యని యెన్నదగినవారు. 
ఉపాధితాదాత్మ విహీన కేవల 

బ్రహ్మాత్మనైవాత్మని తిష్టతో మునేః । 
ప్రారబ్దసద్భావకథా న యుక్తా 

స్వష్నార్థసంబంధకథేవ జాగ్రత: ॥ 455 


వివేక చూడామణి 151 


ఉపాధి సంబంధమును వీడి కేవలము (బ్రహ్మాత్మభావముతో 
స్వస్వరూపమునందు స్థితుడై యుండు మునిశ్రేష్టుని ప్రారబ్ద కర్మముల 
స్థితి స్వప్పదృష్టములైన పదార్థములతోడ మేలుకొన్న మీదట పురుషునకు 
ఎట్టి సంబంధము ఉండునో అట్టిది యని యెన్నదగును. 


4“ 


న హి ప్రబుద్దః ప్రతిభాసదేహే 
దేహోపయోగిన్యపి చ ప్రపంచే । 
కరోత్యహంతా మమతామిదంతాం 
కింతు స్వయం తిష్టతి జాగరేణ ॥ 456 

స్వప్నదశనుండి మేలుకొన్న పురుషుడు ఆ స్వప్షమందలి (ప్రాతిభాసిక 
దేహము, ఆ దేహమునకు ఉపయుక్తమైన స్వప్న ప్రపంచములయందు 
అహంకారమును (నేను అను కర్భభావమును), మమకారమును 
(నాదియును భావము) ఇదంభావమును (ఇది యను భావమును) 
పాటించడు. అతడు కేవలము జా(గ్రద్భావమునే వహించి యుండును. 
న తస్య మిథ్యార్థసమర్థనేచ్చా 

న సంగ్రహస్తజ్ఞగతో9_పి దృష్టః 
తత్రానువృత్తిర్యది చేన్భృషార్థే 

ననిద్రయా ముక్త ఇతీష్యతే ధ్రువమ్‌ ॥ 457 

అతనికి మిథ్యా పదార్థములను సమర్థింపవలె నన్న యిచ్చయునుండదు. 
అతని కడ సాంసారిక పదార్థముల సం(గ్రహమును ఉండదు. (కానరాదు.) 
అట్టు కాక అతనికి ఇంకను మిథ్యాపదార్థములందు (ప్రవృత్తి మిగిలియుండెనేని 
నిశ్చయముగా వాని మోహనిద్ర తాలగలేదనియే తలపవలయును. 
తద్వత్సరే బ్రహ్మణి వర్తమాన: 

సదాత్మనా తిష్టతి నాన్యదీక్షతే | 
సృతిర్యథా స్వప్నవిలోకితార్డే 
తథా విదః ప్రాశనమోచనాదౌ ॥ 458 


152 వివేక చూడామణి 


ఆ విధముగానే సర్వదా (బ్రహ్మభావమందు నిలిచియుండువాడు ఆ 
బ్రహ్మరూపముతోనే స్థితుడై యుండును. అతడు (బ్రహ్మమును దక్క 
అన్యము ఏదియును చూడడు. స్వప్షదృష్టములైన పదార్థములు తలపునకు 
వచ్చువిధముగా పండితుడైనవాని భోజనము చేయుట, వీడుట మున్నగు 
క్రియలు స్వాభావికముగా వానియంతట అవి సాగిపోవును. 
కర్మణా నిర్మితో దేహః ప్రారబ్దం తస్య కల్ప్యతామ్‌ | 
నానాదేరాత్మనో యుక్తం నైవాత్మా కర్మనిర్మితః ॥ 459 

శరీరము కర్మలచేత నిర్మితమైనది. కావున (ప్రారబ్దము కూడ దానిదే 
యని భావింపవలెను. ఆ ప్రారబ్దము అనాదియెన ఆత్మకు చెందినది 
అని తలచుట యుక్తముకాదు. ఏలయనగా ఆత్మ కర్మనిర్మితమైనది 
కాదు. 


అజో నిత్య ఇతి (బ్రూతే (శ్రుతిరేషాత్వమోఘవాక్‌ | 
తదాత్మనా తిష్టతోల_ స్య కుతః ప్రారబ్ధకల్పనా ॥ 460 
యథార్థమును వివరించునట్టి (శ్రుతి ఆత్మ జన్మరహితమైనదని, 
నిత్యమైనదని, అనాది యని వక్కాణించుచున్నది. అట్టియెడ సర్వదా 
ఆయాత్మ స్వరూపముతోనే స్థితుడై యుండు పండితుని ప్రారబ్దకర్మలు 
మిగిలియుండునన్న కల్పనయైనను ఎట్టు చేయవచ్చును? 
ప్రారబ్దం సిద్ద్యతి తదా యదా దేహాత్మనా స్థితః | 
దేహాత్మభావో నైవేష్టః ప్రారబ్దం త్యజ్యతామతః ॥ 461 
దేహమందు ఆత్మభావము ఉండునంత వణకు మాత్రము (ప్రారబ్దము 
సిద్దమగుచుండును. ముముక్షువునకు దేహాత్మభావము ఇష్టము కాదు. 
కాబట్టి ప్రారబ్ద దశను కూడ విడిచిపెట్టవలెను. 
శరీరస్యాపి ప్రారబ్దకల్పనా డభ్రాంతిరేవ హి। 
అధ్యస్తస్య కుతస్సత్వమసత్వస్య కుతో జనిః। 
అజాతస్య కుతో నాశః  ప్రారబ్ధమసతఃకుతః ॥ 463 


వివేక చూడామణి 153 


నిజమరయగా శరీరమునకు కూడ ప్రారబ్దభావన భ్రాంతియే యగును. 
ఏలయనగా అది స్వయముగా అధ్యస్త (భ్రాంతిచేత కల్పిత) మైనది. 
అధ్యస్త వస్తువునకు సత్తా(అస్తిత్వము) ఎక్కడ నుండును అస్తిత్వమే 
లేనిదానికి జన్మము మాత్రము ఎటనుండి వచ్చినది? జన్మమే లేనిదానికి 
నాశము ఎట్టు కలుగును? ఈ విధముగా ఏది సర్వవిధముల ఉనికిలేనిదో 
దానికి ప్రారబ్దము ఎట్టు కలుగును? 
జ్ఞానేనాజ్ఞానకార్యస్య సమూలస్య లయో యది। 
తిష్టత్యయం కథం దేహ ఇతి శంకావతోజడాన్‌ | 
సమాధాతుం బాహ్యదృష్ట్యా ప్రారబ్ధం వదతి(శ్రుతిః: ॥ 463 
నతు దేహాది సత్యత్వ బోధనాయ విపళ్చితామ్‌ । 
యతః  శ్రుతేరభిప్రాయః పరమార్దెకగోచరః ॥ 464 

జ్ఞానము వలన అజ్ఞానము సమూలముగా నశించినప్పుడు జ్ఞానికి 
ఈ స్టూలదేహము ఎట్టు నిలుచును అని శంకించునట్టి మూఢులను 
సమాధానపఅచుటకై (శ్రుతి బాహ్యదృష్టితో దానికి కారణము ప్రారబ్దమని 
చెప్పుచున్నది. అది పండితునకు దేహాదులు సత్యములని బోధించుటకు 
అట్టు చెప్పుటలేదు ఏలయనగా కేవలమొక్క పరమార్థవస్తువును వివరించుట 
మాత్రమే (శ్రుతియొక్క అభిప్రాయము. 

నానాత్మ నిషేధము 


పరిపూర్ణమనాద్యంతమ ప్రమేయమవి క్రియమ్‌ | 

ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానా౭ స్ర్తి కించన ॥ 465 
నిజమరయగా సర్వత్ర పరిపూర్ణము ఆదిరహితము, అంతరహితము, 

అ్రమేయము, వికారరహితము, ఏకము, అద్వితీయమునగు (బ్రహ్మమే 


నిండియున్నది. అందువేణుగా నానాపదార్థజాతము (సమూహము) 
ఏదియును లేదు. 


154 వివేక చూడామణి 


సదనం చిద్ననం నిత్యమానందఘనమక్రియమ్‌ । 
ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన ॥ 466 
ఘనీభవించిన సత్తు, చిత్తు ఆనందము ఏది కలదో ఆ నిత్యము, 
ఏకము, (క్రియారహితము, అద్వితీయమునగు (బ్రహ్మము ఒక్కటియే 
సత్యవస్తువు, అందు నానా పదార్థసముదాయము ఏదియును లేదు. 


ప్రత్యగేకరసం పూర్ణమనంతం _ సర్వతోముఖమ్‌ । 
ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానా౭స్తి కించన ॥ 467 
అంతరాత్మయు, ఏకరసము, పరిపూర్ణము, అనంతము, 
సర్వవ్యాపకమునగు అద్వితీయ బ్రహ్మము ఒక్కటియే యున్నది. అందు 
నానాపదార్థసముదాయము ఏదియును లేదు. 
అహేయమనుపాదేయ మనాధేయమనాశ్రయమ్‌ । 
ఏకమేవాద్వయం బ్రహ్మనేహ నానా౭స్తి కించన ॥ 468 
విడువలసినది కానిది, (గ్రహించవలసినది కానిది, ఎందును ఉంచుటకు 
శక్యము కానిది, ఇతరమైన ఆధారము ఏదియు లేనిది, అద్ది తీయమైనదియు 
నగు (బ్రహ్మము ఒక్కటియే సత్యమైనది. అందు నానాపదార్థ సముదాయము 
ఏదియును లేదు. 
నిర్గుణం నిష్కలం సూక్ష్మం నిర్వికల్పం నిరంజనమ్‌ । 
ఏకమేవాద్వయం  బ్రహ్మనేహ నానా౭స్తి కించన ॥ 469 
గుణరహితమై, కలారహితమై, సూక్ష్మమై, నిర్వికల్పమై, నిర్మలమై 
యొప్పునట్టి అద్వితీయ (బ్రహ్మపదార్థము ఒక్కటియే సత్యమై యున్నది. 
అందు నానాపదార్థజాతము ఏదియును లేదు. 
అనిరూప్యస్వరూపం యన్మనోవాచామగోచరమ్‌ । 
ఏకమేవాద్వయం బ్రహ్మనేహ _ నానా౭స్తి కించన ॥ 470 


వర్షింపనలవి గాని రూపము గలది, మనస్సునకు, వాక్కునకు గోచరము 


వివేక చూడామణి 155 


కానట్టిది, అద్వితీయమైనదియు నగు బ్రహ్మము ఒక్కటియే యున్నది. 
అందు నానావిధవస్తు సముదాయము ఏదియును లేదు. 
సత్సమృద్దం స్వతస్పిద్దం శుద్ధం బుద్దమనీదృశమ్‌ | 
ఏకమేవాద్వయం బ్రహ్మనేహ నానా స్తి కించన ॥ 471 

సత్యమై, వైభవసంపన్నమై, స్వతస్పిద్దమై, శుద్దమై, జ్ఞానస్వరూపమై, 
ఉపమానరహితమై యొప్పునొకే ఒక అద్వితీయ(బ్రహ్మము ఉన్నది. అదియే 
సత్యమైనది. అందు నానాపదార్థ సముదాయము ఏదియును లేదు. 

ఆత్మానుభవము యొక్క ఉపదేశము 

నిరస్తరాగా నిరపాస్తభోగాః 


శాంతాస్సుదాంతా యతయో మహాంతః । 
విజ్ఞాయ తత్వం పరమేతదంతే 
ప్రాప్తాః పరాం  నిర్వ్పతిమాత్మయోగాత్‌ ॥ 472 


ఎవరికి ఏ వస్తువునందును రాగవృత్తి లేకుండునో, భోగాపేక్ష కూడ 
శాంతించిపోయెనో, చిత్తము శాంతించి ఇంద్రియములు ఉపరతములయ్యెనో 
అట్టి మహాత్ములైన సన్యాసులు మాత్రము యీ పరమతత్త్యమును 
దెలిసికొని కడపట ఈ అధ్యాత్మయోగము ద్వారా పరమశాంతిని 
పొందియున్నారు. 


భవానపీదం పరతత్త్వ మాత్మనః 


స్వరూపమానంద ఘనం విచార్య ॥ 
విధూయ మోహం స్వమనః ప్రకల్సితం 
ముక్తః కృతార్లో భవతు ప్రబుద్దః ॥ 473 


కావున ఓ వత్సా! నీవు కూడ ఆత్మయొక్క యీ పరమతత్త్యమును, 
ఆనందఘన స్వరూపమును విచారము చేయుచు నీ మనస్సులో కల్పితమైన 
మోహమును వీడి ముక్తుడవు కమ్ము! ఈ విధముగా అజ్ఞాననిద్ర 
నుండి మేల్కొని కృతకృత్యుడవుగమ్ము! 


156 వివేక చూడామణి 


సమాధినా సాధు వినిశ్చలాత్మనా 
పశ్యాత్మతత్తం స్పుటబోధచక్షుషా । 
నిస్సంశయం సమ్యగవేక్షితశ్ళే 
చుతః పదార్లో న పునర్వికల్ప్యతే ॥ 474 
సమాధిమూలమున చక్కగా నిశ్చలత్వము వెలసిన చిత్తము, 
ప్రస్ఫుటములైన జ్ఞాననేత్రములును గలిగియుండి యాత్మతత్త్యమును 
అవలోకింపుము! ఏలయనగా విన్నయట్టి పదార్థము చక్కగా చూడబడుట 
సంభవమయ్యెనేని దాని విషయమున ఇక ఎట్టి సంశయమునకును 
తావుండదు. 
స్వస్యావిద్యాబంధసంబంధమోక్షాత్‌ 
సత్యజ్ఞానానందరూపాత్మలబ్లా 
శాస్తం యుక్తిరేశికోక్తిః: ప్రమాణం 
చాంతస్సిద్దా స్వానుభూతిః ప్రమాణమ్‌ ॥ 475 
స్వకీయమైన అజ్ఞానరూపమైన బంధనముతోడి సంబంధము తెగిపోవుట 
వలన ఏ సచ్చిదానందరూపమగు ఆత్మ ప్రాప్రించుట సంభవమగునో 
అందు శాస్త్రము, యుక్తి గురువాక్యమ, అంతఃకరణమునందు సిద్దించునట్టి 
స్వకీయమైన అనుభవమును ప్రమాణములగును. 
బంధో మోక్షశ్చ తృప్తిశ్చ చింతారోగ్య క్షుధాదయః | 
స్వేనైవ  వేద్యా యజ్ఞానం పరేషామానుమానికమ్‌ ॥ 476 
బంధనము, మోక్షము (విడుదల) తృప్తి, చింత, ఆరోగ్యము, ఆకలి 
మొదలైనవి స్తయముగనే తెలియదగినవి. వాని విషయమున ఇతరులకు 
కలుగు జ్ఞానము కేవలము అనుమాన పూర్వకమైనది. 
తటస్థితా బోధయంతి గురవః శ్రుతయో యథా । 
ప్రజ్ఞయైన తరేద్విద్వానీశ్వరానుగృహీతయా ॥ 477 


వివేక చూడామణి 157 


శ్రుతివలె గురువులు కూడ (బ్రహ్మమును గూర్చి కేవలము తటస్టులు 
గానే బోధ మొనరింతురు. కాబట్టి పండితుడైనవాడు ఈశ్శరాను 
గ్రహపాత్రమైన బుద్దిచేత (దానిని ప్రత్యక్షముగా అనుభవములోనికి 
తెచ్చికొని) ఈ సంసారమును తరించిపోవలెను. 

(ప్రత్యక్షముగా బ్రహ్మమును ఎవ్వడును నిరూపింపజాలడు. ఏలయనగా 
అది శబ్దశక్తికి అతీతమైనది. శబ్దము అంతవణకు చేరజాలదు. తద్గతమైన 
జ్ఞానము లక్షణావృత్తి చేతనే సాధ్యమగును. కావున (బ్రహ్మ సాక్షాత్కారమును 
పొందగోరువాడు దాని యుపాధి రూపమందున్న యీ సమస్త ప్రపంచమును 
నిషేధింపవలయును. ఏలయనగా ఇదియే దాని స్వరూపమును 
ఆచ్చాదించియున్నది. కాని దృశ్య నిషేధమన్నది అందు మిథ్యా భావన 
కలుగనిదే సంభవము కాదు. అట్టి బుద్ది శిష్యునకు ఈశ్వరకృపా 
ప్రభావముననే ప్రాప్తించును. కాబట్టి జ్ఞానము కలుగుటకు శాస్త్రముల 
కృపవలె, గురుని కృపవలె, భగవత్కృప కూడ అత్యంతావశ్యకమైనది). 
స్వానుభూత్యా స్వయం జ్ఞాత్వా స్వమాత్మాన మఖండితమ్‌ । 
సంసిద్ధః ససుఖం  తిష్టేన్నిర్వికల్పాత్మనాత్మని ॥ 478 

స్వానుభవము చేత పురుషుడు స్వయముగా ఆత్మను దెలిసికొని 
సిద్దుడై నిర్వికల్ప భావముతో ఆనందపూర్వకముగా సర్వదా ఆత్మస్థితుడై 
యుండవలెను. 


వేదాంతసిద్దాంత నిరుక్తిరేషా 


బ్రహ్మైవ జీవ స్సకలం జగచ్చ | 
అఖండరూపస్టితిరేవ మోక్షో 
ఏవ! 
బ్రహ్మాద్వితీయే శుతయః  ప్రమాణమ్‌ ॥ 479 


'జీవుడు, సమస్త జగత్తును కేవలము (బ్రహ్మమే. అద్వితీయమైన ఆ 
(బ్రహ్మమునందు అఖండరూపమున నెలకొని సలా 
(బ్రహ్మము అద్వితీయమైనది యనుటకు (శ్రుతులే ప్రమాణము. 
వేదాంత సిద్దాంతము తెలుపుచున్న మాట. 


158 వివేక చూడామణి 


బోధోపలబ్ధి 
ఇతి గురువచనాచుతి ప్రమాణాత్‌ 
పరమవగమ్య సతత్వమాత్మయుక్యా । 
ప్రశమితకరణస్పమాహితాత్మా 
క్వచిదచలాకృతిరాత్మనిష్టితో-భూత్‌ ॥ 480 


ఈ విధముగా (శ్రుతిప్రమాణయుక్తమైన గురువచనములను, తన 
యుక్తులను సహాయకములుగా (గ్రహించి పరమాత్మతత్త్యమును (గ్రహించి 
చిత్తమును, ఇంద్రియములను శమించిపోవునట్లు చేసికొని (భాగ్యశాలియెన) 
యే శిష్యుడో నిశ్చలవృత్తితో ఆత్మస్వరూపమందు స్థితుడై యుండుట 
సంభవమయ్యెను. 
కంచిత్కాలం సమాధాయ పరే బ్రహ్మణి మానసమ్‌ । 
వ్యుత్ణాయ పరమానందాదిదం వచన మబ్రవీత్‌ ॥ 481 

అట్టు ఆ శిష్యుడు కొంత తడవు చిత్తమును పరబ్రహ్మమునందు 
సమాహితము గావించియుండి, పిమ్మట ఆ పరమానందమయదశ నుండి 
వెలికివచ్చి గురువుతో నిట్లు పలికెను. 
బుద్దిర్వినష్టా గలితా ప్రవృత్తిః 

బ్రహ్మాత్మనో రేకతయా9౭_ధిగత్యా । 
ఇదం న జానేఇప్యనిదం న జానే 
కిం వా కియద్వా సుఖమస్యపారమ్‌ ॥ 482 

“అహో! బ్రహ్మముయొక్కయు, ఆత్మయొక్కయు ఏకత్వ పరిజ్ఞానము 
కలుగుటతోడనే ఒక్కుమ్మడిగా నా బుద్ది యంతరించిపోయినది. (ప్రవృత్తి 
యెల్ల తొలగిపోయినది. నాకు ఇప్పుడు ఇది యనబడు (ప్రత్యక్ష) 
వస్తువుయొక్క పరిజ్ఞానమును లేదు. అది యనబడు (అప్రత్యక్షు 
వస్తువుయొక్క పరిజ్ఞానము లేదు. అపారమైన ఆ యానందము ఎట్టిది? 
ఎంతటిది? అన్న విషయమును కూడ నేను ఎరుగను. 


వివేక చూడామణి 159 


వాచా వక్తుమశక్యమేవ మనసా మంతుం న వా శక్యతే 
స్వానందామృ తపూరపూరితపరబ్రహ్మాంబుధేర్వైెభవమ్‌ । 
అంభోరాశివిశీర్లవార్షికశిలాభావం భజన్మే మనో 
యస్యాంశాంశలనే విలినమధునా£_£_ నందాత్మనానిర్వతమ్‌ ॥ 483 
సముద్రములో పడి కరిగిపోయిన వడగల్ల దశను పొందినదై నామనస్సు 
ఏ యానందామృత సముద్రము యొక్క ఏకాంశాంశమందు లీనమై 
యిప్పుడు అమితానంద రూపమున స్థితి నందియున్నదో ఆ 
యానందమనెడు అమృత(ప్రవాహముతో నిండియున్న పరబ్రహ్మ 
సముద్రముయొక్క వైభవము మాటలతో వర్ణింప నలవి కానిది. మనస్సుతో 
మననము చేయ సాధ్యము కానిది. 
క్వ గతం కేన వా నీతం కుత్ర లీనమిదంజగత్‌ | 
అధునైన మయాదృష్టం నాస్తి కింమహదద్భుతమ్‌ ॥ 484 
ఈ లోకమంతయు ఏమైపోయినది? ఎందుపోయినది? ఎవరు 
కొనిపోయిరి? ఇది యెందు లీనమైపోయింది? ఇంతవణకు ఏ లోకమును 
నేను చూచుచుంటినో అది యిప్పుడు ఎందును కానరాకున్నది? అహో! 


వీమి యాశ్చ్ళర్యము? 
కిం హేయం కిముపాదేయం కిమన్యత్కింవిలక్షణమ్‌ । 
అఖండానందపీయూషపూర్లే బ్రహ్మమహార్లవే ॥ 485 


ఈ అఖండానందామృతమయమైన (బ్రహ్మ అనే మహాసము(ద్రమందు 
ఏ వస్తువు త్యాజ్యమైనది? ఏది గ్రాహ్యమైనది? ఏది సాధారణమైనది? 
ఏది విలక్షణమైనది? 
న కించదత్ర పశ్యామి న శృణోమి నవేద్య్యహమ్‌ । 
స్వాత్మనైవ సదానందరూపేణాస్మి విలక్షణ: ॥ 486 
నాకు ఇక్కడ ఏదియు కానవచ్చుటలేదు. వినవచ్చుట లేదు. ఏదియు 
తెలియవచ్చుట లేదు. నేను నా నిత్యానంద స్వరూపమైన ఆత్మయందు 


160 వివేక చూడామణి 


స్టితుడనై నా పూర్వావస్థకన్న భిన్నముగా సర్వవిధముల విలక్షణుడను 
అయిపోయితిని. 
నమో నమస్తే గురవే మహాత్మనే 
విముక్తసంగాయ సదుత్తమాయ । 
నిత్యాద్వయానందరస స్వరూపిణే 
భూమే సదా9_పారదయా9_ంబుధామ్మ్నే ॥ 487 
యత్కటాక్ష శశిసాంద్ర చంద్రికా - 
పాతధూత భవతాపజ[శ్రమః | 
(ప్రాప్తవానహమభఖండవైభవా - 
నందమాత్మ పదమక్షయం క్షణాత్‌ ॥ 488 
ఎవని కృపాకటాక్షమనెడు చంద్రుని సాంద్రమైన చంద్రిక (వెన్నెల) 
తోడి సంపర్కము కారణముగా నా సంసారతాపజన్యమైన (శ్రమము 
అంతయు అంతరించిపోవగా క్షణములో నేను అఖండైశ్యర్యమయము, 
ఆనందమయము, అక్షయము నగు ఆత్మపదమును పొందగలిగితినో 
ఆ సంగములేనివాడు, సాధుపుంగవుడు, నిత్యుడు, అద్వితీయానందరస 
స్వరూపుడు, మహానుభావుడు, నిత్యము అపారదయాసముద్రుడై 
యుండువాడు. మహాత్ముడు నగు గురుదేవునకు మజియు మజియు 
నమస్కారము. 
ధన్యోల_ హం కృతకృత్యో౭ హం నిముక్షోలి హం9_ _భవగ్రహాత్‌ । 
నిత్యానందస్వరూపో౭_ హం పూర్ణోత౭ హం _తదనుగ్రహాత్‌ ॥ 489 
ఆ గురుదేవుని కృపవలన నేడు నేను ధన్యుడనైతిని. కృతకృత్యుడనైతిని. 
సంసారబంధ విముక్తుడనైతిని. నిత్యానంద స్వరూపుడను, పరిపూర్ణుడను 
అయితిని. 
అసంగో£_ హమనంగో£_ హమలింగో£ హమభంగురః । 
ప్రశాంతోల_హమనంతోల_హమతాంతోత హం చిరంతనః ॥ 490 


వివేక చూడామణి 161 


నేను సంగము లేనివాడను, అశరీరుడను. లింగ (శరీర) రహితుడను. 
క్షయము లేని వాడను. పరమశాంతుడను. అనంతుడను. అతాంతుడను 
(నిరీహుడను). పురాతనుడను. 


అకర్తాలి హమభోక్తాహమవికారో£ హమ క్రియ: ( 
శుద్దబోధ స్వరూపో9_హం కేవలోత హం సదాశినః ॥ 491 


నేను కర్తను కాను. భోక్తను కాను. వికారములు గలవాడను కాను. 
క్రియలేనివాడను. శుద్రజ్ఞానస్వరూపుడను. కేవలుడను. కల్యాణస్వరూపుడను. 
ద్రష్టుః _ (శ్రోతుర్వక్తుః కర్తుర్బోక్తుర్విభిన్న ఏవాహమ్‌ | 
నిత్యనిరంతరని ష్కియనిస్సీమాసంగబోధాత్మా ॥ 492 

ద్రష్ట శ్రోత, వక్త, కర్త భోక్త - ఈ యెల్లరకంటెను భిన్నమైనవాడను. 
నేను నిత్యుడను. నిరంతరుడను. క్రియావిరహితుడను. సీమలు లేనివాడను. 
సంగరహితుడను. పూర్ణబోధ స్వరూపుడను. 
నాహమిదం నాహమదో౭£_ ప్యుభయోరవభాసకం పరంశుద్దమ్‌ । 
బాహ్యాభ్యంతరశూన్యం పూర్ణం _బ్రహ్మాద్వితీయమేవాహమ్‌ ॥ 493 

నేను ఇదియును కాదు. అదియును కాదు. ఈ రెండింటిని (స్టూల 
సూక్ష్మ జగత్తులను) ప్రకాశింపజేయునట్టిది, బాహ్యాభ్యంతర శూన్యమైనది, 
పూర్ణము, అద్వితీయము, శుద్దమునైనదియు నగు పరబ్రహ్మమును. 
నిరుపమమనాదితత్త్యం త్వమహమిదనుద ఇతి కల్పనా దూరమ్‌ । 
నిత్యానందైకరసం సత్యం బ్రహ్మాద్వితియమేవాహమ్‌ ॥ 494 

ఉపమానరహితమై, అనాదితత్త్యమై, నీవు, నేను, ఇది, అది - మున్నగు 
కల్పనలకు దూరమైనదియునగు ఆ నిత్యానందైకరసస్వరూపము, సత్యము, 
అద్వితీయము నగు పరబ్రహ్మమును నేనే. 
నారాయణో హం నరకాంతకోత హం 

పురాంతకోత హం పురుషో9_ హమీశః | 


910 Viveka Choodamani (Telugu)_Section_6_Front 


162 వివేక చూడామణి 


అఖండబోధో£. హమశేషసాక్షీ 
నిరీశ్వరోల_హం నిరహం చ నిర్మమః ॥ 495 
నేను నారాయణుడను. నరకాసురుని అంతమొందించినవాడను. 
త్రిపురాసురుని సంహరించినవాడను. పరమపురుషుడను. ఈశ్వరుడను. 
నేను అఖండబోధస్వరూపుడను. సర్వ సాక్షిని, స్వతంత్రుడను. అహంకార 
మమకారములు లేనివాడను. (ఈ వర్షనమంతయు శుద్దమైన ఆత్మతత్త్యము 
పరబ్రహ్మ పరమాత్మకంటె భిన్నమైనది కాదు అన్న వియమును 
ప్రతిపాదించుటకు ఉద్దిష్టమైనది.) 
సర్వేషు భూతేష్వహమేవ సంస్థితో 
జ్ఞానాత్మనాంతర్భ హిరా శ్రయస్సన్‌ 1 
భోక్తా చ భోగ్యం స్వయమేవ సర్వం 
యద్యత్పుథక్ర్రష్టమిదంతయా పురా ॥ 496 
జ్ఞానస్వరూపముతో  సర్వాశ్రయభూతుడనై సమస్త ప్రాణుల 
బాహ్యాభ్యంతరములయందు నేనే స్థితుడనైయున్నాను. ఇంతకు ముందు 
ఏయే పదార్థములు ఇదం వృత్తి ద్వారా (ఇది ఇది యనుట) భిన్నభిన్నముగా 
గుర్తింపబడినవో అందు భోక్తము భోగ్యమును సర్వమును నేనే. 
మయ్యఖండసుఖాంభోదౌ బహుధా విశ్వవీచయః । 
ఉత్పద్యంతే విలీయంతే మాయామారుతవిభ్రమాత్‌ ॥ 497 
అఖండానందసముద్రస్వరూపుడనైన నాయందు మాయ యను 
వాయువుయొక్క వేగము చేత నానావిధములైన విశ్వతరంగములు 
ఉత్పన్నములు అగుచున్నవి. అంతరించుచున్నవి. 
స్టూలాదిభావా మయి కల్పితా భ్రమా 
దారోపితానుస్సురణేన లోకైః | 
కాలే యథా కల్పకవత్సరాయ 
నర్వాదయో నిష్కలనిర్వికల్సే ॥ 498 


910 Viveka Choodamani (Telugu)_Section_6_Back 


వివేక చూడామణి 163 


(నిజమరయగా) నిష్కలము, నిర్వికల్పమునైన కాలమునందు 
స్వరూపముగా కల్పము, సంవత్సరము, (ఉత్తర దక్షిణ) అయనములు, 
బుతువులు మున్నగు విభాగము ఏదియును లేదు. అట్టే జనులు 
(భ్రాంతివశమున కేవల స్ఫురణ మాత్రముగానే ఆరోపించి నాయందు 
స్థూల సూక్ష్మాది భేదభావములను కల్పించియున్నారు. 
ఆరోపితం నాశ్రయదూషకం భవే 

త్కదా౭_పి మూడైర్మతిదోషదూషితై: | 
నార్టీకరోత్యూషరభూమి భాగం 
మరీచికావారి మహాప్రవాహః ॥ 499 
బుద్ధిదోషదూషితులైన అజ్ఞానులచేత ఆరోపింపబడిన వస్తువు తన 
యాశ్రయమును కలుషితము చేయజాలదు. ఎట్లనగా ఎండమావులయందు 
(భ్రాంతిచే) గోచరించు మహాజలప్రవాహము తనకు ఆశ్రయభూతమైన 
చవిటినేలను(కొంచెమైనను) తడుపగలదా? లేదు. 


ఆకాశవల్లేపవిదూరగోల_ హం 
ఆదిత్యవద్భాస్య విలక్షణోల_ హమ్‌ । 
అహార్యవన్నిత్య వినిశ్ళ్చలోల_ హం 
అంభోధివత్సారవివర్ణితోత_ హమ్‌ ॥ 500 


నేను ఆకాశమువలె నిర్లేపుడను. సూర్యునివలె అ(ప్రకాశ్యుడను. 
(ప్రకాశింపబడనివాడు). పర్వతమువలె నిత్యము చలింపనివాడను. 
సము(ద్రమువలె పారము లేనివాడను. 


న మే దేహేన సంబంధో మేఘేనేవ విహాయసః । 
అతః కుతో మే తద్దర్మా జాగ్రత్స్వప్నసుషుప్రయః ॥ 501 
మేఘమునకు ఆకాశముతోడ సంబంధము లేదు. అట్లే నాకు 


శరీరముతోడ సంబంధములేదు. ఇక ఈ శరీరము యొక్క ధర్మములైన 
జా(గ్రత్స్వప్న సుషుప్తులు నాలో ఎట్టు ఉండును? 


164 వివేక చూడామణి 


ఉపాధిరాయాతి స ఏవ గచ్చతి 
స ఏవ కర్మాణి కరోతి భుంక్తే! 
స ఏవ జీర్యన్మియతే సదా£హం 
కులాద్రివన్నిశ్చల ఏవ సంస్థితః ॥ 502 
ఉపాధి వచ్చుచుండును. పోవుచుండును. అదియే కర్మలు 
చేయుచుండును. వాని ఫలమును అనుభవించుచుండును. వృద్దావస్థ 
రాగా అదియే మరణించును.నేను మాత్రము నిత్యము కులపర్వతమువలె 
చలింపకుందును. 
న మే ప్రవృత్తిర చ మే నివృత్తి: 
సదైకరూపస్య నిరంశకస్య | 
ఏకాత్మకో యో నిబిడో నిరంతరో 
వ్యోమేవ పూర్ణః స కథం ను చేష్టతే ॥ 503 
సర్వదా ఏకరసరూపుడను, అవయవరహితుడను అగు నాకు ఏ 
విషయమందు ప్రవృత్తియును లేదు. నివృత్తియును లేదు. నిరంతరమును 
ఏకరూపము ఘనీభావలక్షణము కలిగియుండి ఆకాశమువలె పూర్ణముగా 
నుండు తత్త్వము ఎట్టు చేష్టింపగలుగును? 
పుణ్యాని పాపాని నిరింద్రియస్య 
నిశ్చేతసో నిర్వికృతేర్నిరాకృతేః । 
కుతో మమాఖండ సుఖానుభూతే 
ర్భూతేహ్యనన్వాగతమిత్యపి (శ్రుతిః ॥ 504 
ఇంద్రియములు, చిత్తము, వికారము, ఆకారము లేకయు అఖండానంద 
స్వరూపుడనై యుండు నాకు పాపపుణ్యములు ఎట్టు కలుగును? 
“అనన్వాగతం పుణ్యేనానన్వాగతం పాపేన' (బృహ. 4/3/22) ఈ (శ్రుతి 
కూడ ఈ మాటనే చెప్పుచున్నది. 


వివేక చూడామణి 165 


ఛాయయా స్పృష్టముష్ణం వా శీతం వా సుష్టు దుష్టు వా। 
న స్పృశత్యేవ యత్కించిత్సురుషం తద్విలక్షణమ్‌ ॥ 505 
న సాక్షిణం సాక్ష్యధర్మాః సంస్పృశంతివిలక్షణమ్‌ ॥ 
అవికార ముదాసీనం గృహధర్మాః ప్రదీపవత్‌ ॥ 506 
వేడికాని, చలికాని, మంచికాని, చెడుకాని - ఏ వస్తువు ఛాయచేత 
స్పృశింపబడినను అది యా ఛాయకంటె భిన్నముగా నున్న పురుషుని 
స్పృశించజాలదు. గృహమును ప్రకాశింపజేయు దీపము మీద ఆ గృహము 
యొక్క సౌందర్యము కాని మాలిన్యము కాని అట్టి ధర్మములు ఏవియు 
ఎట్టి ప్రభావమును చూపజాలవు. అట్లే శరీరాది దృశ్య పదార్థముల 
ధర్మములు ఆ శరీరము కంటె భిన్నముగా సాక్షియె యుండు నాత్మను 
కొద్దిగానైన తాకలేవు. ఏలయనగా అది వికారములు లేనిది. ఉదాసీనమైనది. 
రవేర్యథా కర్మణి సాక్షిభావః 
వహ్నేర్యథా వాయసి దాహకత్వమ్‌ | 
రజ్ఞోర్యథా౭_9_ రోపితవస్తుసంగ 
స్తథైవ కూటస్థ చిదాత్మనో మే ॥ 507 
మానవులకర్మలకు సూర్యుని సాక్షిభావము ఉన్న విధముగా, ఇనుమును 
కాల్చుటలో అగ్నికి దాహకత్వము ఉన్న విధముగా ఆరోపితములైన 
సర్పాదులతోడ రజ్ఞువునకు సంబంధమున్న విధముగా, కూటస్టుడను, 
చేతనాత్మ స్వరూపుడను అగు నాకు విషయములయందు సాక్షిభావ 
మున్నది. (అనగా అతని ప్రవృత్తులు చేయబడునవి కాక స్వభావసిద్దమైనవి 
యెట్లు అగుచున్నవో అట్లే ఆత్మయొక్క సాక్షిభావము కూడ స్వాభావికమైనది. 
కాని అది దాని (క్రియ (కర్మకాదు. 
కర్తా౭ పి వా కారయితా౭_ పి నాహం 
భోక్తాసి వా భోజయితా9 పి నాహమ్‌ । 
ద్రస్టాం పి వా దర్శ్భయితా౭_సి నాహం 
సో. యం స్వయంజ్యోతిరనీదృగాత్మా ॥ 508 


166 వివేక చూడామణి 


నేను చేయువాడను గాను, చేయించువాడను గాను. అనుభవించు 
వాడను గాను, అనుభవింపజేయువాడను గాను. చూచువాడనుగాను, 
చూపించువాడను గాను. నేను సర్వవిలక్షణమై యుండు స్వయం(ప్రకాశమగు 
ఆత్మను. 
చలత్యుపాధౌ ప్రతిబింబలౌల్య 
మౌపాధికం మూఢధియో నయంతి । 
స్వబింబభూతం రవివద్వినిష్కైయం 
కర్తాస్మి భోక్తాస్మి హతో£_స్మి హేతి ॥ 509 
ఉపాధి చంచలము కాగా (జలరూపమైన ఉపాధి) ఆ యుపాధి 
గతమైన (ప్రతిబింబము యొక్క చాంచల్యమును మూఢజనులు 
బింబభూతుడైన సూర్యుని మీద ఆరోపింతురు. అట్టే వారు సూర్యునివలె 
నిష్కియమైన ఆత్మయందు (చిత్తచాంచల్యమును ఆరోపించి) నేను 
కర్తను, నేను భోక్తను, అయ్యో! చచ్చితిని అని ఏమేమో పలుకుచుందురు. 
జలేవాపి స్థలే వా౭ి పి లుఠత్వేష జడాత్మకః | 
నాహం విలిప్యే తద్ధర్మ్మైర్షటధర్మైర్షభో యథా ॥ 510 
కడవయొక్క ధర్మములతో ఆకాశమునకు సంబంధముండదు.అట్లే 
యీ జడశరీరము నీటిలోనో, నేలమీదనో ఎందైనను దొరలుచుండును 
గాక! నేను దాని ధర్మముల చేత లిప్పుడను కాను. 
కర్భత్వ భోకృత్వ ఖలత్వమత్తతా 
జడత్వబద్ధత్వవిముక్తతాదయః ॥ 
బుద్దేర్వికల్సా న తు సంతి వస్తుతః 
స్వస్మిన్‌ పరే బ్రహ్మణి కేవలే౭_ద్వయే ॥ 511 
కర్శృత్వము, భోకృత్వము, దుష్టత్వము, ఉన్మత్తత, జడత్వము, బంధనము, 
మోక్షము - ఇవి యన్నియు, బుద్దియొక్క కల్పనలు, ఇవి కేవలమై, 
'ప్రకృత్యాదులకు అతీతమై, అద్వితీయమై, బ్రహ్మస్వరూషమైన స్వాత్మయందు 
లేవు. 


వివేక చూడామణి 167 


సంతు వికారాః ప్రకృతేర్ణశధా శతధా సహస్రధావాపి । 
కిం మే౭_సంగచితేస్తైర్న ఘనః క్వచిదంబరం స్పృశతి ॥ 512 
ప్రకృతియందు పదులు, వందలు, వేలుగా వికారములు ఉండిన 
నుండుగాక! వానితోడ సంగరహిత చేతనాత నగు నాకు సంబంధమేమి? 
మేఘము ఎన్నడును ఆకాశమును తాకజాలదు. 
అవ్యక్తాది స్టూలపర్యంతమేత 
ద్విశ్వం యత్రాభాసమాత్రం ప్రతీతమ్‌ । 
వ్యోమప్రఖ్యం సూక్ష్మమాద్యంతహీనం 
బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి ॥ 513 
అవ్యక్తము మొదలు స్టూలములైన భూతముల వణకును గల యీ 
విశ్యమంతయు ఎందు ఆభాసమాత్రముగా ప్రతీతమగుచుండునో, ఏది 
ఆకాశమువలె సూక్ష్మమై, ఆద్యంతరహితమైన అద్పైతపరబ్రహ్మమో అదియే 
నేను. (నా స్వరూపము). 
సర్వాధారం సర్వవస్తు ప్రకాశం 
సర్వాకాశం సర్వగం సర్వశూన్యమ్‌ । 
నిత్యం శుద్దం నిశ్చలం నిర్వికల్పం 
బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి ॥ 514 
సర్వమునకు ఆధారభూతమై, సమస్తవస్తువులను ప్రకాశింపజేయునదియై, 
సర్వరూపమై, సర్వవ్యాపియై, సర్వరహితమై, నిత్యమై, శుద్దమై, నిశ్చలమై, 
వికల్పరహితమైన ఆ యద్వితీయ పరబ్రహ్మమును నేనే అయి యున్నాను. 
యత్రృత్యస్తాశేషమాయా విశేషం 
ప్రత్యగ్రూపం ప్రత్యయాగమ్యమానమ్‌ । 
సత్యజ్ఞానానంతమానందరూపం 
బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి ॥ 515 


168 వివేక చూడామణి 

మాయాసంబంధమగు భేదములు ఏవియు లేనిది, అంతరాత 
స్వరూపమగునది, (ప్రత్యక్షముగా (ప్రతీతికి అందనిది, అనంతమైనది, 
సచ్చిదానంద స్వరూపమగునదియునగు అద్వైతబ్రహ్మము ఏది కలదో 


అది నేనే అయియున్నాను. 
నిష్క్రియో౭_స్మ్యవికారోల_స్మి నిష్కలోల స్మి _ నిరాకృతిః । 
నిర్వికల్పో౭_స్మి నిత్యోల_స్మి నిరాలంబో౭_స్మి నిర్ష్యయః ॥ 516 

నేను (క్రియారహితుడను. వికారరహితుడను. కలారహితుడను. 
ఆకారరహితుడను. వికల్పరహితుడను. నిత్యుడను నిరాలంబుడను. 
అద్వితీయుడను. 
సర్వాత్మకో9_ హం సర్యోల_ హం సర్వాతీతో£ హమద్వయ: ॥ 
కేవలాఖండబోధో£_హమానందో£_హం నిరంతర; ॥ 517 

నేను సర్వాత్మస్వరూపుడను. సర్వరూపుడను. సర్వాతీతుడను. 
అద్వితీయుడను. కేవలుడను. అఖండజ్ఞానస్వరూపుడను. నిరంతరానంద 
స్వరూపుడను. 
స్వారాజ్య సామ్రాజ్య విభూతిరేషా 

భవత్కృపాగ్రీ మహిమ ప్రసాదాత్‌ | 
ప్రాప్తా మయా శ్రీగురవే మహాత్మనే 
నమో నమస్తే౭ స్తు పునర్నమో౭స్తు ॥ 518 

ఓ గురుదేవా! మీ కృపామహిమయొక్క (ప్రసాదము వలన నాకు 
ఈ స్వారాజ్యసా(మాజ్య విభూతి (ప్రాప్తించినది. మహాత్ములగు మీకు 
నేను మాటికి మాటికి నమస్కరించుచున్నాను. 
మహాస్వష్నే మాయా కృతజని జరామృత్యుగహనే 

భ్రమంతం క్లిశ్యంతం బహుళతరతాపైరనుదినమ్‌ । 
అహంకార వ్యాఘ్రవ్యథధితమిమమత్యంత కృపయా 

ప్రబోధ్య ప్రస్వాపాత్సరమవితవాన్మామసి గురో ॥ 519 


వివేక చూడామణి 169 


నేను మాయచేత జన్మజరామరణాల మూలముగా అత్యంతము 
మహాభయంకర స్వప్నమందు పరి(భ్రమించుచు దినదినము నానావిధ 
తాపములతో సంతాపము చెందుచున్నను. ఓ గురుదేవా! అహంకార 
వ్యాఘ్రముచేత అత్యంతము పీడితుడనై దీనుడనైయున్న నన్ను (మోహ) 
నిద్రనుండి మేల్కొలిపి మీరు నాకు మహారక్షణమును కల్సించితిరి. 
నమస్తస్మై సదేకస్మై కస్మై చిన్మహసే నమః । 
యదేతద్విశ్వరూపేణ  రాజతే గురురాజ తే ॥ 520 

ఓ గురురాజా! ఏదియో విలక్షణమైన మీ యా మహాతేజస్సునకు 
నమస్కారము. మీ యా తేజస్సు కేవలమై యుండియు సత్తుయొక్క 
స్వరూపమై యుండియు విశ్వము రూపమున విరాజిల్లుచున్నయది.” 

ఉపదేశము యొక్క ఉపసంహారము 
ఇతి నతమనలోక్య శిష్యవర్యం 
సమధిగతాత్మసుఖం  ప్రబుద్దతత్త్యమ్‌ । 
ప్రముదితహృదయః స దేశికేంద్రః 
పునరిదమాహ వచః పరం మహాత్మా ॥ 521 

ఈ విధముగా ఆత్మానందమును, తత్త్యప్రబోధమును పడసి తనకు 
ప్రణమిల్లుచున్న శిష్యశేఖరుని గాంచి మహాత్ముడైన గురుదేవుడు అత్యంత 
ప్రసన్నచిత్తముతో ఈ విధముగా శ్రేష్టవచనములు పలుకసాగెను. 
బ్రహ్మ ప్రత్యయసంతతిర్ణగదతో బ్రహ్మైవ సత్సర్వతః 

పశ్యాధ్యాత్మదృశా ప్రశాంతమనసా సర్వాస్వవస్థాస్వపి । 
రూపాదన్యదవేక్షితుం కిమభితశ్చక్షుష్మతాం విద్యతే 

తద్వ ద్ర హ్మవిదస్సతః కిమపరంబుద్దేర్విహారాస్పదమ్‌ ॥ 522 

“వత్సా! ఈ లోకమంతయు (బ్రహ్మ(ప్రతీతి యొక్క (ప్రవాహమే. 
కావున ఇది సర్వవిధముల సత్యస్వరూపమగు (బ్రహ్మమే. నీ యాధ్యాత్మిక 
దృష్టి చేత శాంతచిత్తుడవై సర్వావస్థలయందును ఈ విధముగనే 


170 వివేక చూడామణి 


చూచుచుండుము! కన్నులున్న వానికి నాలుగు వంకల చూచుటకు 
రూపము దక్క అన్యము ఏమియుండును? అట్లే బ్రహ్మజ్ఞానికి బుద్దికి 
విషయముగా సత్యస్వరూపమగు (బ్రహ్మము దక్క అన్యమేమియుండును? 
కస్తాం పరానందరసానుభూతిం 
ఉత్సృజ్య శూన్యేషు రమేత విద్వాన్‌ । 
చంద్రే మహాహ్లాదిని దీప్యమానే 
చిత్రేందుమాలోకయితుం క్‌ ఇచ్చేత్‌ ॥ 523 
ఆ పరమానందరసానుభవమును మాని, పొల్లు విషయములందు ఏ 
బుద్దిమంతుడు ఆనందించును? పరమానంద సంధాయకుడై చంద్రుడు 
పూర్ణుడై ప్రకాశించుచుండగా అతనిని కాదని చిత్తరువునందు లిఖింపబడిన 
చంద్రుని చూచుటకు ఎవడు ఇచ్చగించును? 
అసత్పదార్జానుభవే న కించిత్‌ 
నహ్యాస్తి తృప్తిర్న చ దుఃఖహానిః । 
తదద్వయానందరసానుభూత్యా 
తృప్తస్సుఖం తిష్ట సదాత్మనిష్టయా ॥ 524 
సత్తు కానట్టి పదార్థముల అనుభవము వలన తృప్రియు గలుగదు. 
దుఃఖమును నశింపదు. కాబట్టి అద్వయానందరసమును అనుభవించుట 
వలన తృప్తిజెంది, సత్యమైన ఆత్మనిష్ట వహించి సుఖముగా నుండుము! 
స్వమేవ సర్వథా పశ్యన్‌ మన్యమానః స్వమద్వయమ్‌ । 
స్వానందమనుభుంజాన: కాలం నయ మహామతే! ॥ 525 


ఓయి మహామతీ! ఎల్లవంకల నిన్నే చూచికొనుచు, అద్వితీయునిగా 
నిన్నే భావించికొనుచు ఆత్మానందమును అనుభవించుచు కాలమును 
గడుపుము. 
అఖండబోధాత్మని నిర్వికల్పే 

వికల్పనం వ్యోమ్ని పురః ప్రకల్పనమ్‌ । 


తదదయానండముయాత-వా పదా 
ల 
శాంతం పరడుత? భజష? మౌవమ్‌ ॥ 526 


ము 


ఉండుట యున్సుది. ఆకాశమందు వగర కలావముతో తుల్గామైెనది. 


గె 
a 


గ్‌ 
Ds tense కం - > రా 
అభిండజ్డానస్త్వకు పము, వకళారహాతము ము ఆత్మయందు ఎకలునసు 
జ 
సై 


. మ ని 
కాబట్టి అద్వితియము, ఆనండమయము నగు ఆత్మరూపమున స్టితుడవై 
ఎ ఈ శ 
కాగా?) చా 
పరమశాంతిని పొంది మౌనము వహింపుము. 
5 ఇక ఆగమ్య అలానా కాం 
తూష్ట మవంైై పరమోపశాంతె- 
ల్‌ ఒం చ్‌ 
రూదరసతాల వికల హేతోః | 
ఒక న ద 
బహ్మాత్మనా (బహ్మవిదో మహాత్వనొ 
> ee ఈ > (a a 
(| నా 
యత్రాద్యయానంద సుఖం నిరంతరమ్‌ ॥ 527 
ఎ 
మహాత్ముడైన బ్రహ్మవేత్తయందలి మిథ్యావికల్పములకు హేతుభూతమైన 
hia ఆ ఇ” 


బుద్దికి బ్రహ్మభావముతో మౌనము వహించుటయే సరమోపశాంతి యగును. 
ఆ దశయందు నిరంతరము ఆద్వయానందరసానుభూతి గలుగుచుండును. 


న్‌ 


స్త్రి నిర్వాసనాన్మానాత్సరం సుఖకృదుత్తమమ్‌ । 


విజ్ఞాతాత్మస్వరూపస్య స్వానందరసపాయినః ॥ 528 
ఆత్మ స్వరూపమును తెలిసికొని స్వానందరసపానము చేయుపురుషునకు 
వాసనారహితమైన మౌనము కన్న అధికముగా ఉత్తము సుఖము 
ప్రసాదించునది వేరు ఏదియును లేదు. 
గచ్చంస్తిష్టన్నుపవిశన్‌ శయానో వాన్యథాపి వా। 
యధేచ్చయా  వసేద్విద్వానాత్మారామస్సదా మునిః ॥ 529 
వెడలుచు, నిలుచుచు, కూర్చుండుచు, పరుండుచు, మేల్కొనుచు 
మరియే పని చేయుచున్న దశయందైనను నిరంతరము ఆత్మయందు 
ఆనందించుచు స్వేచ్చగా ఉండవలెను. 
న దేశకాలాసన దిగ్యమాది 
లక్ష్యాద్యపేక్షా ప్రతిబద్దవృత్తే: । 


172 వివేక చూడానుణి 


సంసిద్దతత్త్వస్య మహాత్మనో9 స్త్రి 
స్వవేదనే కా నియమాద్యపేక్షా ॥ 530 
ఎవనికి చిత్తవృత్తి నిరంతరము ఆత్మ స్వరూపమందు లగ్నమై 
యుండునో, ఎవనికి ఆత్మతత్త్యము సిద్ధించిపోయెనో ఆ మహాపురుషునకు 
దేశము, కాలము, ఆసనము, దిక్కు, యమము, నియమము మున్నగు 
వాని యావశ్యకత యేదియు నుండదు.స్వస్వరూపమును తెలిసికొన్న 
మీదట ఇక యమనియమాదుల అపేక్ష యేల? 
ఘటో౨_యమితి విజ్ఞాతుం యమః కోన్వపేక్ష్యతే । 
వినా ప్రమాణసుష్ణుత్వం యస్మిన్సతి పదార్థధీః ॥ 531 
“ఇది కడవ" అని తెలిసికొనుటకు వస్తుజ్ఞానమును గలిగించునట్టి 
ప్రమాణ సౌష్టవము తప్పవేజుగా ఏ నియమము అపేక్షితమగును? 
ఏదియును అపేక్షితము కాదని భావము. 
అయమాత్మా  నిత్యసిద్ధ్దః ప్రమాణే సతి భాసతే । 
న దేశం నాపి వా కాలం న శుద్దిం వా౭£_ప్యపేక్షతే ॥ 532 
ఆత్మ నిత్యసిద్ధమైనది, ప్రమాణము లభించుటతో భాసించును. 
(తన ప్రతీతికై) అది దేశము, కాలము, శుద్ది మున్నగువానిని ఆపేక్షింపదు. 
దేవదత్శోల_ హమిత్యేతద్విజ్ఞానం నిరపేక్షకమ్‌ । 
తద్వద్మహ్మవిదో౭_ప్యస్య . బ్రహ్మాహమితి వేదనమ్‌ ॥ 533 
నేను దేవదత్తుడను” అను జ్ఞానము కలుగుటకు ఏ నియమమును 
ఎట్టు అపేక్షితము కాదో అట్లే బ్రహ్మవేత్త యెనవానికి 'నేను బ్రహ్మమును" 
అను జ్ఞానము ఎట్టి నియమాపేక్షయు లేకయే కలుగును. 
భానునేవ జగత్సర్వం భాసతే యస్య తేజసా । 
ఆనాత్మకమసత్తుచ్చం కిం ను తస్యావభాసకమ్‌ ॥ 534 
సూర్యుని వలన లోకమంతయు (ప్రకాశించు విధముగా దేని ప్రకాశము 


చేత సత్తుకానివి, తుచ్చమైనవియు నగు అనాత్మ పదార్థములు అన్నియు 
భాసించుచుండునో దానిని ప్రకాశింపజేయునది వేణుగా ఏది యుండును? 


వివేక చూడామణి 173 


వేదశాస్త్రపురాణాని భూతాని సకలాన్యపి | 
యేనార్థవంతి తం కిం ను విజ్ఞాతారం ప్రకాశయేత్‌ ॥ 535 
వేదశాస్త్ర పురాణాలు, సమస్త భూతములును దేనిచేత 
ప్రయోజనవంతములు అగుచున్నవో ఆ సర్వసాక్షియగు పరమాత్మను 
వేజుగా ఎవ్వరు (ప్రకాశింపజేయుదురు? 
ఏష స్వయంజ్యోతిరనంతశక్తి 
రాత్మా౭_ప్రమేయ స్పకలానుభూతిః । 
యమేవ విజ్ఞాయ విముక్తబంధో 
జయత్యయం బ్రహ్మవిదుత్తమోత్తమ: ॥ 536 
(సర్వసాక్షియగు) నీ యాత శ స్తయం్రకాశము, అనంతశక్తి యుక్తము, 
అ(ప్రమేయము, సర్వానుభవస్వరూపము నగునది. దీనినే తెలిసికొన్న 
మీదట (బ్రహ్మవేత్తలలో సర్వ శ్రేష్టుడైన మహాత్ముడుసంసార బంధము 
నుండి విముక్తుడై ధన్యుడగును. 
న ఖిద్యతే నో విషయైః ప్రమోదతే 
న సజ్ఞతే నా౭_పి విరజ్యతే చ | 
స్వస్మిన్‌ సదా క్రీడతి నందతి స్వయం 
నిరంతరానందరసేన తృప్తః ॥ 537 
విషయముల వలన అతడు దుఃఖించడు, సంతోషించడు. అందు 
ఆసక్తిని వహింపడు. విరక్తిని వహింపడు. అతడు నిరంతరము 
ఆత్మానందముతో తృప్పుడై స్వయముగా తనలో తాను (క్రీడించుచు 
ఆనందము నందుచుండును. 
క్షుధాం దేహవ్యథాం త్యక్త్వా బాలఃక్రీడతి వస్తుని । 
తథైవ విద్వాన్‌ రమతే నిర్మమో _ నిరహంసుఖీ ॥ 538 
ఆకలిని, దేహబాధను కూడ విస్మరించి బాలకుడు ఆటవస్తువుతో 
అడుకొనుచు కాలము వెళ్లబుచ్చును. అట్లే అహంకారమమకారరహితుడై 
పండితుడు అగువాడు తన యాత్మయందే (క్రీడించుచుండును. 


174 వివేక చూడామణి 


చింతాశూన్యమదైన్యభైక్షమశనం పానం సరిద్వారిషు 
స్వాతంత్రేణ నిరంకుశా స్థితిరభీర్నిద్రా శ్మశానేవనే | 
వస్త్రం క్షాళన శోషణాదిరహితం దిగ్వాస్తు శయ్యా మహీ 
సంచారో నిగమాంతవీథిషు విదాం క్రీడా పరేబ్రహ్మణి ॥ 539 
(బ్రహ్మవేత్తయెన విద్యావంతునకు చింతావిరహితము, దైన్యశూన్యమును 
అయిన భిక్షాన్నమే భోజనము. నదులలోని నీరే పానమగును. అతని 
స్థితి స్వతంత్రతా పూర్వకము, నిరంకుశము (స్వేచ్చాపూర్వకమును) 
అయి యుండును. అతనికి ఎట్టి భయమును ఉండదు. వనమునందో, 
శ్మృశానమందో సుఖముగా ని(ద్రించును. ఉదుకుట, ఆరబెట్టుటలతో 
పనిలేని దిక్కులే వస్త్రములగును. (దిగంబరత్వమన్నమాట) పుడమియే 
శయ్యయగును. అతని రాకపోకలు వేదాంతవీథులలో సాగుచుండును. 
అతని (క్రీడ పరబ్రహ్మమునందు జరుగును. 
విమానమాలంబ్య శరీరమేతత్‌ 
భునక్ష్యశేషాన్‌ _విషయానుపస్టితాన్‌ । 
పరేచ్చయా బాలవదాత్మవేత్తా 
యో౭_వ్యక్తలింగో9_ననుషక్తబాహ్యః ॥ 540 
ఆత్మజ్ఞానియెన యా మహాపురుషుడు ఈ శరీరము అను విమానము 
నందు ఉండి (సర్వాభిమానవిరహితమైన తన శరీరము నాశ్రయించి 
యుండి) పరులచేత సిద్దము చేయబడిన సమస్త విషయములను బాలకుని 
వలె అనుభవించును. కాని వస్తుస్థితిని అరయగా అతడు (ప్రకటమైన 
చిహ్నములు ఏవియు లేక బాహ్య విషయములందు ఆసక్తి లేకయు 
ఉండును. 
దిగంబరో వాపి చ సాంబరో వా 
త్వగంబరో వాపి చిదంబరస్థః । 
ఉన్మత్తవద్వాపి చ బాలవద్వా 
పిశాచవద్వాపి చరత్యవన్యామ్‌ ॥ 541 


వివేక చూడామణి 175 


చైతన్యమే వస్త్రముగా గలిగిన యా మహాభాగ్యశాలియెన పురుషుడు 
వస్త్రవానుడుగనో, వస్త్రసహితుడుగనో, మృగచర్మాదులు దాల్చిన వాడుగనో 
ఉండి ఉన్మత్తునివలెను, బాలకునివలెను, లేక పిశాచాదులవలెను 
స్వేచ్చానుకూలముగా భూమండలమందు చరించుచుండును. 


కామాన్నీ కామరూపీ _ సంశ్చరత్యేకచరో మునిః | 
స్వాత్మనైన సదా తుష్టః స్వయం సర్మాత్మనా స్థితః ॥ 542 
స్వయముగా సర్వాత్మాభావము నందియుండి తన యాత్మయందే 


తుష్టుడై యుండునట్టి యా ముని ఇచ్చానుసారముగా అన్నమును 
(గహించును. ఇచ్చవచ్చిన రూపమును దాల్చి చరించుచుండును. 


క్వచిన్మూఢో విద్వాన్‌ క్వచిదపి మహారాజవిభవః । 


క్వచిద్రాంతఃసౌమ్యః క్వచిదజగరాచారకలితః । 
క్వచిత్‌పాత్రీ భూతః కృచిదవమతః క్యాప్యవిదితః । 
చరత్యేవం ప్రాజ్ఞః సతతపరమానందసుఖితః ॥ 543 


(బ్రహ్మవేత్తయెన మహాపురుషుడు ఒకచోట మూఢుడుగా, మజియొక 
చోట పండితుడుగా, వేజొకచోట మహారాజవైభవము గలవాడుగా 
గానవచ్చును. అతడు ఒకచోట (భ్రాంతుడుగా, మజటియొక చోట 
శాంతుడుగా, వేజొకచోట కొండచిలువవలె నిశ్చలముగా పడియుండియు 
గోచరించును. ఈవిధముగా నిరంతరము పరమానందమగ్నుడై యుండు 
పండితుడు ఒకచోట సమ్మానితుడై, మజియొక చోట అవమానితుడై, 
వేజొకచోట అజ్ఞాతముగా అలక్షితగతియె చరించును. 


నిర్ధనో౭_పి సదా తుష్టో౭ప్యసహాయో మహాబలః । 
నిత్యతృప్తోల_ప్యభుంజానో9_ప్యసమః సమదర్భ్శనః । 5క్షశ్ష 
అతడు నిర్దనుడై యుండియు సర్వదా సంతుష్టుడై, అసహాయుడై 
యుండియు మహాబలశాలియై,భోజనము చేయకున్నను నిత్యతృప్తుడై, 
విషమముగా చరించుచున్నను సమదృష్టి గలవాడైయుండును. 


176 వివేక చూడామణి 


అపి కుర్వన్నకుర్వాణశ్చాభోక్తా ఫలభోగ్యపి ॥ 
శరీర్యప్యశరీర్యేష పరిచ్చిన్నోల_పి _సర్వగః ॥ 545 
ఆ మహానుభావుడు సర్వము చేయుచుండియు, చేయనివాడే యగును. 
సర్వఫలమును అనుభవించుచున్నను అనుభవించనివాడేయగును. శరీరము 
గలిగియుండియు లేనివాడేయగును. పరిచ్చిన్నుడైయుండియు సర్పవ్యాపియే 
యగును. 
అశరీరం సదా సంతమిమం బ్రహ్మమిదం క్వచిత్‌ । 
ప్రియాప్రియే న స్పుశత స్తథైవ చ శుభాశుభే ॥ 546 
సర్వదా అశరీరభావమందు ఉండుట వలన ఈ (బ్రహ్మవేత్తను 
పియముగాని, అప్రియముగాని, శుభముకాని, అశుభము కాని 
స్పృశింపనేరవు. 
స్టూలాదిసంబంధవతో౭_ భిమానినః 
సుఖం చ దుఃఖం చ శుభాశుభే చత 
విధ్వస్తబంధస్య సదాత్మనో మునేః 
కుతశ్ళుభం వాప్యశుభం ఫలం వా॥ 547 
ఏ దేహాభిమానికి స్టూలసూక్ష్మాది దేహములతో సంబంధముండునో 
వానికే సుఖదుఃఖములు, శుభాశుభములు కలుగుచుండును. ఎవనికి 
దేహాదులతోడ బంధము తెగిపోయెనో ఆ సత్స్వ్వరూపుడగు మునికి 
శుభాశుభ ఫలములు ఎట్లు ప్రాప్తించును? 
తమసా గ్రస్తవద్భా నాద గ్రస్తోల_ పి రవిర్దనైః | 
గ్రస్త ఇత్యుచ్యతే భ్రాంత్యా హ్యజ్ఞాత్వా వస్తులక్షణమ్‌ ॥ 548 
తద్వద్దెహాదిబంధే భ్యో విముక్తం బ్రహ్మవిత్తమమ్‌ । 
పశ్యంతి దేహివన్మూఢాః శరీరాభాసదర్శనాత్‌ ॥ 549 
వాస్తవిక విషయమును ఎజుగని కారణమున సూర్యుడు రాహు([గ్రస్తుడు 


వివేక చూడామణి 177 


కాకపోయినను (గ్రస్తునివలె కానవచ్చుటచేత భ్రాంతివశమున జనులు 
అతనిని రాహు[గ్రస్తుడనియే చెప్పుచుందురు. అట్టే దేహాది బంధనముల 
నుండి విడిపోయిన (బ్రహ్మవేత్త ఆభాసమాత్రముగా శరీరము గలవాడుగా 
కానవచ్చుటచేత అజ్ఞానులు అతనిని దేహము గలవాడనియే భావింతురు. 


అహినిర్యయనీవాయం ముక్తదేహస్తు తిష్టతి । 
ఇతస్తతశ్చాల్యమానో యత్కించిత్రాణవాయునా ॥ 550 
ఈ ముక్తపురుషుని శరీరము సర్పముయొక్క కుబుసమువలె 
ప్రాణవాయువు మూలమున ఒకింత ఇటునటు చలించుచు పడియుండును. 
(వానియందు కర్భత్వాభిమానము పూర్తిగా లుప్తమైపోవుట కారణముగా 
వాస్తవముగా (క్రియయేదియు జరుగదు.) 
ప్రోతసా నీయతే దారు యథా నిమ్మోన్నతస్థలమ్‌ । 
దైవేన నీయతే దేహో యథాకాలోపభుక్తిషు ॥ 551 


జల|ప్రవాహవశమున కొయ్య నిమ్నోన్నతప్రదేశములకు కొనిపోవబడును. 
అట్టే దైవవశముననే అతని శరీరము సమయానుకూలముగా భోగములను 
పొందుచుండును. 


ప్రారబ్బకర్మపరికల్పితవాసనాభిః 
సంసారివచ్చరతి భుక్తిషు ముక్తదేహః । 
సిద్దః స్వయం వసతి సాక్షివదత్ర తూప్లీం 
ధి 
చక్రస్య మూలమివ కల్పవికల్పశూన్యః ॥ 552 


ముక్తుడైనవాని శరీరము ప్రారబ్దముచేత కల్పింపబడిన వాసనల ద్వారా 
సంసారియెన పురుషుని వలె నానావిధములైన భోగములను అనుభవించును. 
సిద్ద పురుషుడు కుమ్మరి చక్రపు మూలములవలె సంకల్పవికల్పములు 
లేక సాక్షిభావముతో మౌనము వహించియుండును. 


నైవేంద్రియాణి విషయేషు నియుంక్త ఏష 
నైవోపయుంక్త ఉపదర్శనలక్షణస్థ: । 


178 వివేక చూడామణి 


నైవ క్రియాఫలమపీషదపేక్షతే స 
స్వానందసాంద్రరసపానసుముత్తచితః ॥ 553 
(బ్రహ్మవేత్తయెన పురుషుడు అతిసాంద్రమైన ఆత్మానందరసమును 
పానము చేయుటవలన మత్తిల్లి సాక్షిభూతుడై యుండి యింద్రియములను 
విషయములందు ప్రవర్తిల్లను జేయడు. వానినుండి తొలగింపనుజేయుడు. 
అతడు తన కర్మల ఫలమువంకకు దృష్టినైనను సారించడు. 
లక్ష్యాలక్ష్యగతిం త్యక్వా యస్తిస్టేత్కేవలాత్మనా । 
శివ ఏవ స్వయం సాక్షాదయం బ్రహ్మవిదుత్తము: ॥ 554 
లక్ష్యదృష్టిని అలక్ష్యదృష్టిని రెండింటిని కూడ వీడి కేవలమొక్క 
యాత్మస్వరూపముతోనే ఎవడు స్థితుడైయుండునో అట్టి యా 
(బ్రహ్మవిద్వరిష్టుడైన మహాపురుషుడు సాక్షాత్తు శివుడే యగును.(అనగా 
అన్యవస్తువులేని కారణమున ఎవనికి లక్ష్యము ((ప్రాప్తవ్యము) ఏదియు 
నుండదో, ఎవడు జడునివలెను, నిద్రాగతునివలెను జ్ఞానశూన్యుడై కూడ 
ఉండడో అట్టి పురుషుడే (్రేష్ట్రతముడైన ఆత్మనిష్టుడగును.) 
జీవన్నేవ సదా ముక్తః కృతార్లో బ్రహ్మవిత్తమ: | 
ఉపాధినాశాద్ర హ్మైవ సన్‌ బ్రహ్మాహ్యేతినిర్హ్వయమ్‌ ॥ 555 
ఇట్టి బ్రహ్మజ్ఞాని సజీవుడై యుండికూడ సర్వదా ముక్తుడు, కృతార్జుడు 
నయి యుండును.శరీరరూపమగు ఉపాధి నశించుటతో అతడు 
బ్రహ్మభావమందు స్థితుడై యుండియే అద్వితీయ (బ్రహ్మమునందు 
లయము నందును. 
శైలూషో  వేషసద్భావాభావయోశ్చ యథా పుమాన్‌ । 
తథైవ బ్రహ్మవిట్చేష్ట సదా బ్రహ్మైవ నాపరః ॥ 556 
నటుడు అగువాడు విచిత్రవేషధారణము చేసినను పురుషుడే, ఏ 
వేషమును లేనప్పుడును పురుషుడే. అట్టే బ్రహ్మవేత్త యైనవాడు ఉపాధి 
కలిగియున్ననప్పుడును (బ్రహ్మమే. లేని యప్పుడును సర్వదా 
(బ్రహ్మస్వరూపమే యగును. కాని వేటు ఏమియును గాడు. 


వివేక చూడామణి 179 


యత్ర క్వాపి విశీర్లం సత్ప్సర్లమివతరోర్వపుఃపతనాత్‌ । 
బ్రహ్మీభూతస్య యతేః ప్రాగేవ హి తచ్చిదగ్నినాదగ్గమ్‌ ॥ 557 
చెట్టునుండి అందందు రాలిన యెండుటాకులవలె (బ్రహ్మభావము 


నందిన యతియొక్క శరీరము ఎందైనను రాలిపోవును గాక! అది 
ముందుగనే చైతన్యాగ్ని చేత దగ్ధ్రమైయుండును. 
సదాత్మని బ్రహ్మణి తిష్టతో మునేః 
పూర్ణాద్వయానంద మయాత్మనా సదా । 
న దేశకాలాద్యుచిత ప్రతీక్షా 
త్వజ్మాంసవిట్పిండవిసర్షనాయ ॥ 558 
సత్తుయొక్క స్వరూపమగు (బ్రహ్మమునందు సర్వదా పరిపూర్ణము, 
అద్వితీయమునగు ఆనందస్వరూపముతో స్థితుడై యుండు మునికి 
త్వక్కు, మాంసము, మలమూత్రముల పిండమైన శరీరమును విసర్దించుటకు 
ఉత్తమదేశకాలాదులకై |ప్రతీక్షకాని తదపేక్ష కాని యుండదు. 
దేహస్య మోక్షో నో మోక్షో న దండస్యకమండలోః। 
అవిద్యాహృదయ [గ్రంథిమోక్షో _ మోక్షో యతస్తతః ॥ 559 
ఏలయనగా హృదయమందలి అవిద్యారూప([గ్రంథి నశించుటయే 
మోక్షమని చెప్పుదురు. కావున దేహత్యాగమును మోక్షము గాదు. 
దండకమండలు పరిత్యాగమును మోక్షము గాదు. 
కుల్యాయామథ నద్యాం వా శివక్షేత్రే-పి చత్వరే । 
పర్షం పతతి చేత్తేన తరోః కిం నుశుభాశుభమ్‌ ॥ 560 
“చెట్టునుండి రాలిన పండుటాకు కాలువలో పడిననేమి? నదిలో 


పడిననేమి? శివక్షేత్రమందు పడిననేమి? ఏదేని వేదికమీద పడిననేమి? 
దానివలన వృక్షమునకు కలుగు హాని లాభములేమి? 


180 వివేక చూడామణి 


పత్రస్య పుష ప్పస్య ఫలస్య నాశవత్‌ 
దేహేంద్రియప్రాణధియాం వినాశః । 
వైవాత్మనః స్వస్య సదాత్మకస్యా 
నందాకృతేర్వృక్షవదస్తి చైషః ॥ 561 
వృక్షము యొక్క ఆకులు, పూవులు, ఫలములను వలె జీవుని దేహము, 
ఇంద్రియములు, (ప్రాణములు, బుద్ది మున్నగునవి నశించును. కాని 
స్వయముగా సదానందస్వరూపమగు ఆత్మ నాశమును పొందదు. అది 
వృక్షమువలె చలనము లేక నిలిచియుండును. 
ప్రజ్ఞానఘన ఇత్మాత్మలక్షణం సత్యసూచకమ్‌ | 
అనూద్యాపాధికస్యైవ కథయంతి వినాశనమ్‌ ॥ 562 
'ప్రజ్ఞానఘనము' అనబడు ఈ యాత్మయొక్క లక్షణము సత్యమును 
సూచించునది యని విజ్ఞులు అనువాదము (వర్లనము) చేసి ఉపాధి 
కల్పితవస్తువునకే వినాశనమును దెలిపిరి. 
అవినాశీ వా అరే8. యమాత్మేతి శ్రుతిరాత్మన: । 
ప్రబ్రవీత్యవినాశిత్వం వినశ్యత్సు వికారిషు ॥ 563 
“అవినాశీ వాఅరే2. యమాత్మానుచ్చిత్తిధర్మా” (బృహ, 4/5/14) 
'అరే! ఈ యాత్మ అవినాశి' యని (శ్రుతి కూడ వికారవంతములైన 
దేహాదులు నశించిన మీదట ఆత్మ వినాశములేనిదై నిలుచుటను 
ప్రతిపాదించుచున్నది. 
పాషాణ వృక్షత్సణధాన్యకటాంబరాద్యా 
దగ్దా భవంతి హి మృదేవ యథా తథైవ । 
దేహేంద్రియాసుమనఆది సమస్తదృశ్యం 
జ్ఞానాగ్ని దగ్గముపయాతి పరాత్మభావమ్‌ ॥ 564 
రాయి, చెట్టు, గడ్డిపరక, అన్నము, పొట్టు, బట్టలు మున్నగునవి 
యెల్ల ద్యుములై మట్టియగును. అట్లే దేహము, ఇంద్రియములు, ప్రాణములు, 


వివేక చూడామణి 181 


మనస్సు మొదలైనవి యెల్ల దృశ్యపదార్థములును జ్ఞానాగ్ని చేత దగ్ధములై 
పరమాత్మ స్వరూపములుగా పరిణతము లగును. 
విలక్షణం యథా ధ్వాంతం లీయతే భానుతేజసి | 
తథధైన సకలం దృశ్యం బ్రహ్మణి ప్రవిలీయతే ॥ 565 
సూర్యుడు ప్రకాశింపగా అతని ప్రకాశమందు తద్భిన్న లక్షణముగల 
అంధకారమెల్ల లీనమైపోవును. అట్లే దృశ్యప్రపంచమంతయు జ్ఞానము 
ఉదయించినంతనే (బ్రహ్మమునందు లీనమైపోవును. 
ఘటే నష్టే యథా వ్యోమ వ్యోమైవ భవతి స్ఫుటమ్‌ । 
తథైవోపాధివిలయే బ్రహ్మైవ బ్రహ్మవిత్వయమ్‌ ॥ 566 
కడవ విచ్చిన్నమైనప్పుడు అందలి యాకాశము (ఘటాకాశము) 
మహాకాశమైపోవును. అట్లే ఉపాధి లయమైనప్పుడు బ్రహ్మవేత్త స్వయముగా 
(బ్రహ్మమే మైపోవును. 
క్షీరం క్షీరే యథా లిప్తం తైలం తైలే జలం జలే । 
సంయుక్తమేకతాం యాతి తథాత్మన్యాత్మవిన్మునిః ॥ 567 
పాలలో కలిసి పాలు, నూనెలో కలిసి నూనెయు, నీటిలో కలిసి 
నీరును ఏకమైపోవు విధమున ఆత్మజ్ఞానియెన ముని ఆత్మయందు 
లీనమైనప్పుడు ఆత్మస్వరూపుడే యైపోవును. 
ఏవం విదేహకైవల్యం సన్మాత్రత్వమఖండితమ్‌ । 
బ్రహ్మభావం ప్రపద్యైష యతిర్నావర్తతే పునః ॥ 568 
అఖండసత్తామాత్రమున స్థితుడై యుండుటయే విదేహకైవల్యము. 
ఈ విధముగా (బ్రహ్మభావమును పొంది యతివర్యుడు మజల 
సంసారచ[క్రమునందు చిక్కుకొనడు. 
సదాత్మైకత్వ విజ్ఞానదగ్గావిద్యాదివర్ష్మణః 
అముష్య బ్రహ్మభూతత్వాద్రహ్మణః కుత ఉద్భవః ॥ 569 


182 వివేక చూడామణి 


బ్రహ్మము యొక్కయు, ఆత్మయొక్కయు ఏకత్వ పరిజ్ఞాన రూపమగు 
అగ్నిచేత _అవిద్యాజన్యములైన శరీరాదులుగా ఉన్న ఉపాధి 
దగ్డమైపోయినమీదట ఈ (బ్రహ్మవేత్త (బ్రహ్మరూపుడే అయిపోవును.అట్టి 
యెడ (బ్రహ్మకు పునర్దన్మము ఎట్టు సంభవమగును? 
మాయాక్టుస్తా బంధమోక్ష న స్తః వస్తుతః । 
యథా రజ్జా నిష్కియాయాం సర్పాభాసనినిర్గనూ ॥ 570 

బంధనము, మోక్షము అనునవి మాయ చేత కల్పితములైనవి. 
నిజమరయగా అవి యాత్మయందు లేవు. రజ్ఞువునందు సర్ప(ప్రతీతి 
కలుగుటయు, కలుగకుండుటయు (భ్రాంతిమాత్రములు.కాని నిజమరయగా 
అవి యందు లేవు. 


ఆవృతేస్సదసత్త్వాభ్యాం వక్తత్యే బంధమోక్షణే I 
నావృతిర్రహ్మణః: కాచిదన్యాభావాదనావృతమ్‌ । 


యద్యస్త్యద్వైతహానిః స్యాద్ద్వైతం నో సహతే శ్రుతిః ॥ 571 
అజ్ఞానము యొక్క ఆవరణశక్తి ఉండుటను, లేకుండుటను బట్టియే 
వరుసగా బంధము, మోక్షము చెప్పబడినవి. కాని బ్రహ్మమునకు ఏ 
యావరణమును ఉండదు. ఏలయనగా (బ్రహ్మముకన్న భిన్నమైన వస్తువు 
ఏదియును లేనేలేదు. కాబట్టి ఆది యావరణరహితమే యగును. 
(బ్రహ్మమునకు కూడ ఆవరణము ఉన్నదనుటను సమ్మతించినచో 
అద్వైతము సిద్దింపదు. ద్వైతమును (శ్రుతి సమ్మతింపదు. 
బంధం చ మోక్షం చ మృషైవ మూఢా 
బుద్దేర్గుణం వస్తుని కల్పయంతి । 
దృగావృతిం మేఘకృతా యథా రవౌ 
యతో9_ద్వయాసంగ చిదేకమక్షరమ్‌ ॥ 572 
బంధము, మోక్షము అనునవి రెండును బుద్దియొక్క గుణములు, 
మేఘముల మూలమున దృష్టి నిరోధింపబడినప్పుడు సూర్యుడు 
ఆచ్చన్నుడైనట్లు చెప్పబడుచున్నది. అట్లే మూఢులు వ్యర్థముగా తమ 


వివేక చూడామణి 183 


కల్పనను ఆత్మతత్త్యమందు చేయుచున్నారు. ఏలయనగా (బ్రహ్మము 
సర్వదా అద్వితీయము, సంగరహితము, చైతన్య స్వరూపము, ఏకము, 
నాశనములేనిదిగా నైనది. 
అస్తితి ప్రత్యయో యశ్చ నాస్తితి వస్తుని। 
బుద్దేరేవ గుణావేతౌ న తు నిత్యస్య వస్తునః ॥ 573 
పదార్థము ఉండుట లేకుండుట అన్నట్టి జ్ఞానము బుద్దియొక్క 
గుణమే. కాని నిత్యవస్తువైన ఆత్మది కాదు. 
అతస్తా మాయయా క్లుప్తా బంధమోక్షౌ నచాత్మని । 
నిష్కలే నిష్కియే శాంతే నిరవద్యేనిరంజనే । 
అద్వితీయే పరే తత్తే వ్యోమవత్కల్పనా కుతః ॥ 574 
కావున ఆత్మయందు ఈ బంధమోక్షములు అనబడునట్టివి రెండును 
మాయ చేత కల్పింబడినవి. కాని నిజముగా ఉన్నవికావు. ఏలయనగా 
ఆకాశమువలె అవయవరహితము, (క్రియారహితము, శాంతము, నిర్మలము, 
నిరంజనము, అద్వితీయమును అగు పరతత్త్యమందు కల్పన యెట్లు 
సాధ్యమగును? 
న నిరోధో న చోత్పత్తిర్న బద్దో న చ సాధకః। 
న ముముక్షుర్నవై ముక్త ఇత్యేషా పరమార్థతా ॥ 575 
కాబట్టి (సారాంశముగా చెప్పవలసిన వాస్తవికమైన) పరమార్థ వాక్యము 
ఇదియే - నిజమరయగా దేనికిని నాశమును లేదు. ఉత్పత్తియును 
లేదు. బంధమును లేదు. సాధకుడును లేడు. మోక్షమును గోరువాడును 
లేడు. ముక్తుడును లేడు. 
సకల నిగమచూడాస్వాంతసిద్దాంతరూపం 
పరమిదమతిగుహ్యం దర్శితం తే మయాద్య । 
అపగతకలిదోషం కామనిర్ముక్తబుద్దిం 
స్వసుతవదసకృత్వాం భావయిత్వా ముముక్షుమ్‌ ॥ 576 


184 వివేక చూడామణి 


ఓ వత్సా! కలిదోషములు ఏనియు లేనివాడవు, కామునారహితుడను, 
మోక్షాసేక్ష గలవాడవు నగు నిన్ను నాపుత్రునిగా భావించి నేను అనేకమార్గు 
సర్వశాస్త్రముల యొక్కయు సారశిరోమణి యనదగు ఈ అత్యంత 
గుహ్యమైన పరమ సిద్ధాంతమును నీ ముందు (ప్రకటించితీని,” 


శిష్యునకు వీడ్కోలు 


ఇతి (శ్రుత్వా గురోర్యాక్యం ప్రశ్రయేణ కృతానతిః | 
స తేన సనునుజ్ఞాతో యయౌ నిర్ముక్తబంధనః ॥ 577 
గురుదేవుడనిన యీ సలుకుల నొలకించి శిష్యుడు అత్యంతనమ్రతతో 
అతినికి ప్రణమిల్లి సంసొరబంధమునుండి విముర్తుణై అతని సలవు 
గొని వెడలిసోయెను. 
గురుదేవం సదానందసింధౌ _ నిర్మగ్నమానసః | 
పావయస్‌ వసుధాం సర్వాం విచచారనిరంతరమ్‌ ॥ 578 
గురువర్యుడు కూడ సచ్చిదానంద. సముద్రమున నిమగ్నమైన 
మానసముతో సమస్తభూమండలమును పావనము గొనీించుచు ఇందందు 
చరింపసాగెను, 
అనుబంధ చతుష్టయమ్‌ 
ఇత్యాచార్యస్య _ శిష్యస్య సందాదేనాత్మ లక్షణమ్‌ | 
నిరూపితం ముముక్లూణాం సుఖబోభోపపత్తయే ॥ 579 
ర విధముగా గురుశిష్య సంభాషణ రూపమున మోగ్షా పక్ష కలనారికి 
సుగమముగా బోధపడుటకై 6॥ యాత్మ జ్ఞాననిరూపణము చేయబడినది, 
(ఈ శ్లోకములో శంకారాచార్యులవారు గ్రంథము యొక్క అనుబంధ 
చతుష్టయమును వివరించిరి. ర గ్రంథమునకు అధికారి మోగ్షాపేర్ష 
గల పురుషుడు. విషయము ఆత్మజ్ఞానము. సంబంధము నిరూస్య 


నిరూపక సంబంధము, మోక్షమును గోరుకొనువారికి ఆత్మజ్ఞానము 
సిద్ధించుట ప్రయోజనము.) 


వివేక చూడామణి 185 


హితమిమముపదేశమాద్రియంతాం 
విహితనిరస్తసమస్తచిత్తదోషాః । 
భవసుఖనిరతాః ప్రశాంతచిత్తాః 
శ్రుతిరసికా యతయో ముముక్షనో యే ॥ 580 
వేదాంత విహితములైన (శ్రవణాదుల మూలమున ఎవరి చిత్తదోషములు 
ఎల్ల నివృత్తములు అయ్యెనో, ఎవరు సంసార సుఖము నెడల విరక్తులై, 
శాంతచిత్తులై, (శ్రుతిరహస్యములను ఎజుగుటయందు అభిరుచి గలవారై, 


మోక్షాపేక్ష కలవారై యుందురో అట్టి యతిజనులు ఈ హితకరమైన 
ఉపదేశమును ఆదరించెదరు గాక! 


(గ్రంథ ప్రశంస 


సంసారాధ్వని తాపభానుకిరణ ప్రోద్భూతదాహవ్యథా 

ఖిన్నానాం జలకాంక్షయా మరుభువి శ్రాంత్యా సరిభ్రాన్యుతామ్‌ | 
అత్యాసన్నసుధాంబుధి సుఖకరం బ్రహ్మాద్వయం దర్శయం 

త్యేషా శంకరభారతీ విజయతే నిర్వాణసందాయినీ ॥ 581 

సంసార మార్గమందు (గలుగు) నానావిధములైన క్లేశములనెడు 
సూర్యకిరణముల చేత గలిగిన తాపపు వ్యథచేత పీడితులై జలాపేక్షతో 
మరుభూమియందు ఇందందు తిరుగాడుచు అలసి సాలసియున్న 
పురుషులకు, మిక్కిలి చేరువగా అద్వితీయ బ్రహ్మమనెడు 
పరమానందదాయకమైన అమృత సముద్రము జూపునట్టి 
శ్రీశంకరాచార్యవర్యుల నిర్వాణదాయకమైన వాణి నిరంతరము 
విజయవంతమై వెలయును గాక! 


॥ శ్రీముత్సరమహంస పరివ్రాజకాచార్య గోవిందభగవత్ఫూ జ్యపాద శిష్య 
శ్రీమచ్చంకర భగవత్కృత 
వివేక చూడామణి నమాప్తము 4 


ఆదిశంకరుల 
వేదాంత డిండిమము (సంక్షిప్తము) 


వేదాన్త డిణ్జిమా స్తత్వం ఏక ముద్యోషయన్తి యత్‌ । 
ఆస్తాం పురస్తాత్‌ తత్తేజో దక్షిణామూర్తి సంజ్ఞితమ్‌ ॥ 1 
ఏ అద్వయ సత్తాస్వరూపమును గూర్చి వేదాంత డిండిమము పలుకుచున్నదో, 
అట్టి దక్షిణామూర్తి సంజ్ఞకమగు ఆ జ్యోతి నాకు ప్రత్యక్షమగుగాక! 
ఆత్మానాత్మ పదార్ధా ద్వౌ భోక్ళ భోగ్యత్వ లక్షణా । 
బ్రహ్మా వాత్మా న దేహాదిః ఇతి వేదాన్త డిణ్లిమః 1 2 
ఆత్మ అనియు, అనాత్మ అనియు రెండు పదార్థములు గలవు, 
ఒకటి భోక్త. రెండవది భోగ్యము. (బ్రహ్మమే ఆత్మ. దేహాదులు ఆత్మ 
కానేరవు అని వేదాంత డిండిమము ప్రకటించుచున్నది. 
జ్ఞానాజ్ఞానే పదార్థా ద్వౌ ఆత్మనో ముక్తి బన్లదౌ। 
Gy Ga ఆ అవి 5 
జ్ఞానాన్ముక్తి ర్నిబన్లోల_న్యాత్‌ ఇతి వేదాన్త డిణ్డిమః ॥ 3 
జ్ఞానమనియు, అజ్ఞానమనియు రెండు పదార్థములు గలవు. జ్ఞానము 
మోక్షమును, అజ్ఞానము బంధమును అందించుచున్నవి. ఇదియే వేదాంత 


డిండిమము (ప్రకటించినది. 
సుఖ దుఃఖే పదార్థా ద్వౌ ప్రియ విప్రియ కారకే । 
సుఖం బ్రహ్మ జగద్దుఃఖం ఇతి వేదాన్త డెణ్ణిమః "4 
సుఖమనియు, దుఃఖమనియు రెండు పదార్థములు గలవు. సుఖము 
ప్రియమును, దుఃఖము అప్రియమును కల్లించును. బ్రహ్మమే సుఖమనియు, 
జగత్తు దుఃఖమనియు (గ్రహించమని వేదాంతభేరి మోగుచున్నది. 
మిష్టి వ్యష్టిరూపౌ ద్వౌ పదార్దా సర్వసమ్మతౌ । 
సమిష్టి రీశ్వరో వ్యష్టి జీవో వేదాన్త డిణ్ణిమః ॥ 5 


వ్‌ 


వేదాంత డిండిమము 187 


సమిష్టి అనియు, వ్యష్టి అనియు సర్వసమ్మతములైన పదార్థములు 
రెండు గలవు. సమిష్టి ఈశ్వరుడు, వ్యష్టి జీవుడు అని వేదాంత డిండిమము 
మోగించినది. 


జ్ఞాన కర్మ పదార్థా ద్వౌ వస్తు కర్రాత్మతన్తకౌ | 
జ్ఞానా న్మోక్షో న కర్మభ్యః ఇతి వేదాన్త డిణ్ణిమః ॥ 6 
జ్ఞానమనియు, కర్మ అనియు రెండు పదార్థములు గలవు. ఒకటి 
వస్తుతం(త్రము, రెండవది కర్భతం(త్రము, జ్ఞానము వలననే మోక్షము 
కలుగును. కర్మవలన కాదు అని వేదాంతభేరి మోగుచున్నది. 
శ్రోతవ్యా౭_శ్రావ్యరూపౌ ద్వౌ పదార్థా సుఖదుఃఖదౌ | 
శ్రోతవ్యం బ్రహ్మ నై వాన్యత్‌ ఇతి వేదాన్న డిణ్ణిమః ॥ 7 
శ్రోతవ్యము, అ(శ్రావ్యము అని రెండు పదార్థములు గలవు. ఒకటి 
సుఖమును, రెండవది దుఃఖమును ఒనగూర్చును. బ్రహ్మమును గూర్చియే 


వినవలయును, అన్యము లేవియును వినకూడనివి అని వేదాంత 
డిండిమము చాటినది. 


చిన్యా౭.చిన్య పదార్థా ద్వౌ విశ్రాన్తి శ్రాన్తి దాయకౌ । 
చిన్యం బ్రహ్మపరం నాన్యత్‌ ఇతి వేదాన్త డిణ్జీమ: "8 
చింతించదగినది, చింతించదగనిది అని రెండు పదార్థములు గలవు. 
ఒకటి విశ్రాంతిని ప్రసాదించగా, రెండవది (శ్రాంతిని అందించును. 
చింతించదగినది పరబ్రహ్మమే కాని అన్యము కానేరదు అని వేదాంత 
డిండిమము ఘోషించుచున్నది. 
ధ్యేయాధ్యేయ పదార్జౌ ద్వౌ ధీ సమా ధ్యసమాధిదౌ । 
ధ్యాతవ్యం బ్రహ్మ నై వాన్యత్‌ ఇతి వేదాన్త డిణ్ణిమః ॥ 9 
ధ్యానింపదగినది, ధ్యానింపదగనిది అని రెండు పదార్థములు కలవు. 
ఒకటి సమాధిని కలిగించగా, రెండవది అసమాధిని కలిగించును. (బ్రహ్మ 


188 వేదాంత డిండిమము 


మొక్కటియే ధ్యానించదగినది. అన్యమైన దేదియును కాదు అని వేదాంత 

భేరి మోగించుచున్నది. 

యోగినో భోగినో వా౭_పి త్యాగినో రాగిణోల పి చ। 

జ్ఞానాన్మోక్షో న సన్దేహః ఇతి వేదాన్త డిణ్ణిమః ॥ 10 
యోగివైనను, భోగివైనను, త్యాగివైనను, రాగివైనను, ఎవ్వరైనను జ్ఞానముచే 

మోక్షము నొందుదురు. ఈ విషయమున సంశయము అనవసరము 

అని వేదాంత డిండిమము చాటిచెప్పినది. 

న వర్ణాశ్రమ సంకేతైః న కర్మోపాసనాదిభిః | 

బ్రహ్మజ్ఞానం వినా మోక్షః ఇతి వేదాన్త డిణ్ణిమః ॥ 11 
వర్ణాశ్రమ సంకేతములుగాని, కర్మోపాసనలుగాని మోక్షము ననుగ్రహించ 

లేవు. బ్రహ్మజ్ఞానము తప్ప మరొక విధముగ ముక్తి లభించదు అని 

వేదాంతభేరి మోగుచున్నది. 

అసత్య స్సర్వ సంసారో రసాభాసాది దూషితః | 

ఉపేక్ష్యో బ్రహ్మ విజేయం ఇతి వేదాన్త  డిణ్ణిమః ॥ 12 
సమస్తమైన సంసారము అసత్యము. రసాభాసాది దోషములతో 

కూడియున్నది. దానిని ఉపేక్షించి బ్రహ్మనే ఎజుగుము అని వేదాంతభేరి 

మోగుచున్నది. 

వృథాక్రియా వృథాలాపాన్‌ వృథావాదాన్‌ మనోరథాన్‌ | 

త్యక్వైకం బ్రహ్మ విజేయం ఇతి వేదాన్త డిణ్ణిమః ॥ 13 
వ్యర్థ క్రియలను, వ్యర్థప్రసంగాలను, శుష్కవాదములను, కోరికలను 

పరిత్యజించి (బ్రహ్మము నొక్కదానినే తెలుసుకొనవలెను అని వేదాంతభేరి 

మోగుచున్నది. 

స్థితో బ్రహ్మాత్మనా జీవో బ్రహ్మ జీవాత్మనా స్థితమ్‌ | 

ఇతి సమృశ్యతాం ముక్తిః: ఇతి వేదాన్త డిణ్లినుః ॥ 14 


వేదాంత డిండిమము 189 


జీవుడే బ్రహ్మము, (బ్రహ్మమే జీవుడు. అనగా చక్కగా అవలోకించు 
వారికే ముక్తి లభించునని వేదాంత డిండిమము చాటినది. 
జీవో బ్రహ్మాత్మనా జ్ఞేయో జ్ఞేయం జీవాత్మనా పరమ్‌ | 
ముక్తి స్త దైక్య నిజ్ఞానాత్‌ ఇతి. వేదాన్త డిణ్ణిమః ॥ 15 
జీవుని బ్రహ్మముగాను, జ్ఞేయవస్తువే జీవుడనియు తెలుసుకొనవలెను. 
జీవబ్రహ్మల ఐక్యవిజ్ఞానమే ముక్తి యనబడుచున్నది అని వేదాంత 
డిండిమము ఘోషించుచుననది. 
సర్వాత్మనా పరం బ్రహ్మ శ్రోతురాత్మతయా స్థితమ్‌ | 
నాయాసస్తత్వ విజ్ఞప్రా ఇతి వేదాన్త _ డిణ్జిముః ॥ 16 
పరమాత్మ, సర్వాత్మరూపు డైనందున (శ్రోతయొక్క ఆత్మగానే 
తెలియుచున్నాడు. అందుచేత బోధించుటయందు ఆయాసము లేదు 
అని వేదాంత డిండిమము ఉద్దోషించినది. 
ఐహికం చాముష్మికం చ తాపాన్తం కర్మ సంచయమ్‌ । 
త్యక్వా బ్రహ్మైవ నిజ్జేయం ఇతి వేదాన్త డిణ్ణిమః ॥ 17 
ఐహిక, ఆముష్మిక సుఖములను వాంఛించి మానవు డాచరించు కర్మలన్నియు 
పరితాపము నందించేవిగానే ఉన్నవి. వీటిని విడిచిపెట్టి బ్రహ్మము నొక్కదానినే 
తెలుసుకొనవలెను అని వేదాంత డిండిమము తెల్పినది. 
అద్వైత ద్వెతవాదౌ ద్వౌ సూక్ష్మస్థూల దశాం గతౌ । 
అద్వైత వాదా న్మోక్షస్స్యాత్‌ ఇతి వేదాన్త డిణ్ణిమః ॥ 18 
అద్వైతము, ద్వైతము అని రెండు వాదములు గలవు. ఒకటి సూక్ష్మము, 
రెండవది స్థూలము. అద్వైతవాదము వలననే ముక్తి లభించును అని 
వేదాంత డిండిమము (ప్రకటించినది. 
కర్మిణో _ వినివర్తన్తే నివర్తన్తే ఉపాసకాః । 
జ్ఞానినో న నివర్తశ్తే ఇతి వేదాన్త డిణ్ణిమః ॥ 19 


190 వేదాంత డిండిమము 


కర్మాచరణమున మునుగువారు తిరిగి ఈ లోకమునకు 
అరుదెంచుచున్నారు. ఉపాసనతో _ తేలియాడువారు మటల 
జన్మించుచున్నారు. జ్ఞానులు మాత్రము తిరిగి జన్మించరు అని వేదాంత 
భేరి మోగుచున్నది. 
పరోక్షా౭_సత్సలం కర్మ జ్ఞానం ప్రత్యక్ష సత్సలమ్‌ । 
జ్ఞానమేవా౭ భ్యసే త్తస్యాత్‌ ఇతి వేదాన్త డిణ్లిమః ॥ 20 

కర్మలవలన లభించు ఫలములు ఎక్కడో, ఎప్పుడో లభించును. 
పైగా అవి అనిత్యములు, జ్ఞానమువలన లభించు ఫలము ఇప్పుడే, 
ఇక్కడే లభించును. పైగా జ్ఞానఫలము నిత్యమైనది. కనుక జ్ఞానమునే 
అభ్యసింపవలెను అని వేదాంత డిండిమము ఘోషించుచున్నది. 


వృథాశ్రమోచియం విదుషాం వృథా౭యం కర్మిణాం శ్రమః | 
యది న బ్రహ్మ విజ్ఞానం ఇతి వేదాన్త డిణ్జిముః ॥ 21 
(బ్రహ్మజ్ఞానము ప్రాప్తించనిచో పండితుల వైదుష్యము, కర్మిష్టుల 
కర్మాచరణము సర్వమూ నిష్టలమే కదా! అని వేదాంతభేరి తెలుపుచున్నది. 
అలం యాగై రలం యోగః: అలం భుక్త రలం ధనైః | 
పరస్మిన్‌ బ్రహ్మణి జ్ఞాతే ఇతి వేదాన్త డిణ్ణిమః ॥ 22 
పరబ్రహ్మము నెరిగిన వానికి యాగమువలన, యోగమువలన, 
భుక్తివలన, ధనము వలన ప్రయోజనమేమి? అని వేదాంతభేరి మైగుచున్నది. 
అలం వేదై రలం శాస్తెః అలం స్మృతి పురాణకైః | 
పరమాత్మని విజ్ఞాతే ఇతి వేదాన్త డిణ్ణిమః ॥ 23 
పరబ్రహ్మమును (గ్రహించిన వానికి వేద, శాస్త్ర, స్మృతి, పురాణాదుల 
వలన ప్రయోజన మేమి? అని వేదాంతభేరి మోగుచున్నది. 
నర్భా న యజుషార్టోత స్తి న సామ్నార్లోత స్త్రి కశ్చన | 
జ్ఞాతే బ్రహ్మాత్మ విజ్ఞానే ఇతి వేదాన్త డిణ్ణిమః ॥ 24 


వేదాంత డిండిమము 191 


బ్రహ్మజ్ఞానము లభించినవాడు బుగ్యజుస్సామ వేదములద్వారా 
సాధించదగినది ఏమియును ఉండదు అని వేదాంతభేరి మోగుచున్నది. 
కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఐకా(గ్ర్యార్థ ముపాసనా । 
మోక్షార్థం (బ్రహ్మవిజ్ఞానం ఇతి వేదాన్త డిణ్ణిమః ॥ 25 
చిత్తశుద్ధికి కర్మలును, ఏకాగ్రత కొరకు ఉపాసనయును విధింపబడినవి. 
(బ్రహ్మజ్ఞాన మొక్కటియే మోక్షమును (ప్రసాదించగలదు అని వేదాంత 
డిండిమము స్పష్టీకరించినది. 
సంచితాగామి కర్మాణి దహ్యన్తే జ్ఞాన వహ్నినా! 
ప్రారబ్దానుభవా న్మోక్షః ఇతి వేదాన్త డిణ్ణినుః ॥ 26 
సంచిత, ఆగామి కర్మలు జ్ఞాన మనెడి అగ్నిచేత దహించబడుచున్నవి. 
ప్రారబ్దమును అనుభవించగనే మోక్షము (ప్రాప్తించుచున్నది. ఇదియే 
వేదాంత డిండిమము తెలుపుచున్నది. 
న పుణ్యకర్మణా వృద్ది: న హానిః పాపకర్మణా ॥ 
నిత్యాసజ్ఞాత్మ నిష్టానాం ఇతి వేదాన్త డిణ్ణిమః ॥ 27 
సదా ఆత్మనిష్ట యందుండు వారికి పుణ్యకర్మల వలన వృద్దిలేదు. 
పాపకర్మలవలన హాని కలుగదు అని వేదాంతభేరి మోగుచున్నది. 
బుద్దిపూర్వా౭_బుద్దిపూర్వ కృతానాం పాప కర్మణామ్‌ । 
ప్రాయశ్చిత్త మహో జ్ఞానమ్‌ ఇతి వేదాన్త డిణ్ణిమః ॥ 28 
తెలిసియో, తెలియకనో చేసిన పాపకర్మలకు ఆహా! (బ్రహ్మజ్ఞానము 
ప్రాయశ్చిత్త మగుచున్నది గదా! అని వేదాంత డిండిమము ఉద్దోషించినది. 
దృగ్చృశ్యాతా పదార్థా ద్వౌ పరస్పర విలక్షణా | 
దృగ్భహ్మ దృశ్యం మాయా స్యాత్‌ ఇతి వేదాన్త డిణ్ణిమః ॥ 29 
దృక్‌, దృశ్యములని రెండు పదార్థములు గలవు. అందు దృక్కు 
(బ్రహ్మము, దృశ్యము మాయ అని వేదాంతభేరి మోగుచున్నది. 


192 వేదాంత డిండిమము 


అవిద్యోపాధికో జీవో మాయోపాధిక ఈశ్వరః 
మాయా౭_విద్యా గుణాతీత: ఇతి వేదాన్త డిణ్లిమః ॥ 30 
అవిద్యను ఉపాధిగా కలిగినవాడు జీవుడు. మాయను ఉపాధిగా 
కలిగినవాడు ఈశ్వరుడు. ఈ రెండింటికి అతీతమైనది (బ్రహ్మము 
అని వేదాంతభేరి మోగుచున్నది. 
సాకారం చ నిరాకారం నిర్గుణం చ గుణాత్మకమ్‌ । 
తత్వం తత్పరమం బ్రహ్మ ఇతి వేదాన్త డిణ్లిమః ॥ 31 
పరమాత్మ స్వరూపము సాకారమును, నిరాకారమును, నిర్లుణమును 
సగుణమును గూడ అయివున్నది అని వేదాంత డిండిమము స్పష్టపరచినది. 
ద్విజత్వం విధ్యనుష్టానాత్‌ విప్రత్వం వేదపాఠతః | 
బ్రహ్మణ్యం బ్రహ్మవిజ్ఞానాత్‌ ఇతి వేదాన్త డిణ్ణిమః ॥ 32 
విధి నియమాలను పాటించువారు ద్విజులు, వేదమును పఠించువారు 


విప్రులు, (బ్రహ్మజ్ఞానమును బడసినవారు బ్రాహ్మణులు అని వేదాంతభేరి 
మోగుచున్నది. 


సర్వాత్మనా స్థితం బ్రహ్మ సర్వం (బ్రహ్మాత్మనా స్థితమ్‌ । 

న కార్యం కారణా ద్భిన్నం ఇతి వేదాన్త డిణ్లిమః ॥ 33 
కార్యము కారణముకంటే భిన్నముకాదు. అందుచేత సమస్తము నందును 

బ్రహ్మమే స్థిరముగా యున్నది. అలాగే సమస్తము (బ్రహ్మమునందే 

యున్నది అని వేదాంత డిండిమము (ప్రకటించినది. 

సత్తా స్ఫురణ సౌఖ్యాని భాసన్తే సర్వ వస్తుషు । 

తస్మా ద్రహ్మమయం సర్వం ఇతి వేదాన్త డెణ్ణిమః ॥ 34 
సమస్త వస్తువులు అస్తి, భాతి, ప్రియ రూపములై భాసించుచున్నవి. 

కనుక సమస్తము బ్రహ్మమయమే అని వేదాంతభేరి మోగుచున్నది. 


